(Perfection of Wisdom) 


అనువాదం 
ఎసి.రావులింగం 


This book is published with the financial Assistance 
of Tirumala Tirupati Devasthanams under their 
scheme “Aid to publish Religious Books” 


“అధ్యాత్మిక (గంథప్రచురణకు సహాయం” అనే పథకం (క్రింద 
తిరుమల-తిరుపతి దేవస్థానం 
ఇచ్చిన దవ్యసహాయంతో ఈ [గంథం ప్రచురింపబడింది. 


PRAJNA PARAMITA (TELUGU) 
Author: SRAMALINGAM 


FIRST EDITION 2000 
Copies 1000 


PUBLISHED BY S. RAMALINGAM 


Price: Rs. 20-00 


For Copies: Pallavi Publications; Eluru Road 
Vijayawada-2 


Cover Page: Buddha in Vyakhyana Mudra 
(A bronze from Nagapattanam, Tamil Nadu, 10th century A.D 
now in Bostan Museum) 


Type setting : Adhitya Graphics, Malkajgiri, 
Hyderabad, Ph: 7058920 

Printed by : Sri Sai Process, Narayanguda, 
Hyderabad, Ph: 7563075 


విషయసూచిక 


. మనవి మాటలు 
పారమితలు 
: హృదయసూతం పరిచయం 
వజచ్చేదిక పరిచయం 
. ఆరవ గురువు 
లి 
అనుబంధం 


. ఉపమలు. 


41 


47 


59 
61 


78 


172 








మనవి మాటలు 

జపాన్‌లో సద్దర్మ పుండరీక సూత్రం మీదనే ఒక (ప్రత్యేక 
లైబరీ ఉన్నదట! (పజ్ఞాపారమిత స్మూతాలు పెద్దవి చిన్నవి మొత్తం 
ముప్పై ఎనిమిది ఉన్నాయి. ఈ సూత్రాల ఆధారంగా రచింపబడిన 
(గంథాల సంఖ్య చాలా ఎక్కువే. బహుశా రండతస్థుల లైబరీ 
అవసరం కావచ్చు! ప్రజ్ఞాపారమిత వర్గంలో రెండు చిన్న సూత్రాలకు 
గౌరవం ఎక్కువ. మొదటిది పజ్ఞాపారమిత హృదయస్తూతం, రెండవది 
వజచ్చేదిక ప్రజ్ఞాపారమిత సూత్రం. ఈ రెండు కూడా సామాన్యులకు 
అర్థం కాని సూత్రాలే. అర్థం కాకపోయినా కేవలం పఠనం వల్లనే 
ఎంతో మేలు కలిగించేవిగా పజలు భావించి రోజూ పారాయణం 
చేస్తుంటారు. తెలుగు పాఠకులకు ఈ రెండు మహత్తర పారాయణ 
స్మూతాలను ఒకటిగా అందివ్వాలనే ప్రయత్నం ఇది. 

ఈ పుస్తకంలో ఏవో అర్జాలు, వివరణలు ఉన్నా అవి ఈ 
అనువాదకుడు తనకు తానే చెప్పుకొన్నవి అధ్యాత్మ |గంథాలనుండి 
తనకు ఉపయోగమైన అర్థాన్ని గహించుకొంటేనే మేలు. పాఠకులు 
కూడా ఇలానే ఎవరికివారు తమకు ఉపయోగమైన రీతిలో అర్ధం 
గుంజుకోవచ్చు. అసలు ఏమీ అర్ధం కాకపోయినా ఫరవాలేదు. కేవలం 
పఠనం వల్ల కూడా ప్రయోజనం కలుగుతుంది. గంగోతి నుండి 


సాగరం వరకు ప్రవహించే పుణ్య భాగీరథీ జలంలో మునక వేసి 
౦ గడించదలచినవాడు ఎక్కడో ఒకచోట తనకు వీలున్నచోట 
క వేసి పుణ్యం గడిస్తాడు. అలాగే ప్రజ్ఞాపారమిత సూతాల 
ఎంలోనూ. లక్షపంక్తుల (గంథం నుండి ఏకాక్షర (గంథం వరకు 
(గ్రంథాలు ప్రజ్ఞాపారమితవర్గంలో ఉన్నాయి. బహుళ ప్రచారంలో 
చిన్న గంథాలయిన హృదయసూత్ర మరియూ వజచ్దేదిక. బౌద్ధం 
న్ని రెండు పదాల్లో కుదించి చెప్పమంటే అహింస, శూన్యత అనే 
పదాల్లో చెప్పవచ్చు." ఈ ప్రజ్ఞాపారమిత సూత్రాల్లో ఏ పేజీ 
నా శూన్యతా సింహనాదం తప్ప ఇంకేమీ ఉండదు. మొత్తం 
న్ని ఒక క్రమ పద్ధతిలో బోధించే విధానం ఇప్పటికీ అమలులో 
ఎకైక దేశం టిబెట్టు. అక్కడి విహారాల్లో చేరినవాళ్లకు మొదట్లోనే 
ారమిత చెప్పరు. వసుబంధు విరచిత అభిధర్మకోశం కొన్నేండ్లు 
మనం చేశాక ఆపైన ధర్మకీర్తి విరచిత బౌద్దతర్య [గగంథాలతో 
పడుతారు. ఆపైన ఇతర బౌద్ధ శ్యాస్తగంథాలు చదివి మధ్యమక 
ంథాలు కూడా ముగించి (పజ్ఞాపారమిత స్మూతాలు తీసుకొంటారు. 
), ఏండ్డ్లుపైగా సాగే విద్యావిధానం ఇది! ఈ సూత్రాలు మనకు 
కాకపోవడానికి ప్రధాన కారణం పైన తెలిపిన అధ్యయనకమం 
[౦ సమాసతో ఒహింసాం వర్ణయంతి తథాగతాః 
న్యతామేవ నిర్వాణం కేవలం తదిహోభయమ్‌ 

-ఆర్యదేవుని చతుశ్శతకం (12-23) 


మనకు లేకపోవడమే. అది మనకు సాధ్యమయ్యేదిగానూ కనిపించడం 
లేదు. విద్యాశమకు దూరమైన మనకు మిగిలిన ఆశాకిరణం ఒకటే. 
శద్ద, వినయం, గౌరవం, శరణగమనం, ప్రార్ధన స్తుతి మొదలగు 
అంగాలతో విరాజిల్లే భక్తి మార్గము. బౌద్ధంలో ఈ మార్గమూ 
శద్దాచరితుల కోసం ఉండనేయున్నది. భక్తులయినవారు పజ్ఞాపారమిత 
వినడానికి తగినవారు కనుక భక్తుల నడవడిక సాధారణంగా ఏ తీరుగా 
ఉంటుందో తెలపడం కోసం పారమితలు అనే శీర్షికతో ఈ పుస్తకం 
మొదలవుతుంది. దీనిని స్వంతంగా చెప్పకుండా శాంతిదేవుని 
దివ్యబోధల ఆధారంగాను ఇతర బౌద్దగంథాల ఆధారంగానూ చెబుతాను. 


పారమితలు 
(పజ్ఞాపారమి తను సవుపించాలంటో అధ్యాత్మ జోవితం 
బోభిచిత్తంతో (61101516 Mind) మొదలవ్వాలి న్యార సంబంధమైన 
ఆశయాలు ఏబీ లేకుండా “ఇతరులకు నేము ఎలా నవోయపడగలనో” 
అనే చిత్రం కలిగియుండాలి. బోధైచిత్ర స్వీకారం చేసీనవాడు మనస్సులో 
ఇలా అనుకొంటాడు. 


బోధిచితం 

“అంధకార బంధురంగా ఉన్న నా జీవితానికి బోధిచిత్తమే 
సూర్యోదయమలయ్యింది. వ్యర్హచింతనలతో నికృష్ణమైన ఆశయాలతో 
అధోగతిముఖంగా పయనిస్తున్న నన్ను అగాధంలో పడిపోనీయకుండా 
కాపాడిన మాత బోధిచిత్తం. నాకింక భయం లేదు. గతంలో చేసిన 
పాపాలన్నీ బోధిచిత్త స్వీకారంతో దగ్గమైపోతాయి. ఈ సంసార 
సాగరం నాకిక గోష్పదంతో సమానం. బోధిచిత్తానికి పోలిక చెప్పాలంటే 
హాటక ప్రభాసమే (gold making elixer). దాని స్పర్శ సోకగానే 
హీనలోహం బంగారం అయిపోతుంది. అలాగే పృథక్‌ జనుడుగా 
(wంrldling) ఉన్న నేను బోధిచిత్త స్పర్శ సోకిన క్షణంలో జినసుతుడను 
(spiritual son of Buddha) అయిపోతాను. వశిరాజమహామణికి 
మించిన శ్రేష్టవస్తువు లోకంలో లేదు. అలాగే బోధిచిత్తానికి మించిన 


2 ప్రజ్ఞాపారమిత 


ఉన్నతాశయం మరొకటి లేదు. బోధిచితానికి మించిన పుణ్యరత్నం 
వేరొకటి లేదు. గంగానది ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని 
సూపాలు చైత్యాలు మందిరాలు మిగహాలు నిర్మించి పూజలు త 
లభించే పుణ్యంకన్నా కోటిరెట్ల పుణ్యం కేవలం బోధిచిత్త స్వీకారంతోనే 
లభిస్తుంది. 

“బోధిచిత్తం వల్ల కలిగే పుణ్యానికి రూపం (fం[గ) ఏర్పడే 
పక్షంలో దాన్ని ఇముడ్చుకోవడానికి ఈ ఆకాశధాతువు (౧%౧16 Space) 
చాలదు. 

“సర్వశేష్ట్రమైన బోధిచిత్తరత్నాన్ని కలిగినట్టి బోధిసత్తులకు 
నమస్కరిస్తున్నాను. బిడ్డ తన్నితే తల్లికి కోపం రానివిధంగా అపకారం 
చేసినవారి పట్ట కూడా మైతీభావం (loving kindness) కలిగిన 
బోధిసత్త్వులను శరణు పొందుచున్నాను.” 

* * * 

(పజ్ఞాపూరమిత కోసం తసించేవాడికి భక్త శరణాగతి, పార 
పూజు (కథ అనేవి చాలా అవసరం. భో (శద్దలు అనగానే బన 
అవ్యుకథ్‌ జ్ఞాపకం వస్తున్సుది. 
శ్రద్ధ 

చైనాదేశంలోని ఒక ఊరి నుండి కొందరు వర్తకులు 
భారతదేశానికి పయాణమయ్యారు. ఆ ఊరిలో ఒక ముసలావిడ ఆ 
వర్తకులతో “నాయనలారా, బుద్దుని జన్మభూమికి వెళ్తున్నారు. మీరెంతో 
అదృష్టవంతులు! నేనొక అభాగ్యురాలిని. ఆ అదృష్టం నాకు లేదు. 


పారమితలు 3 


మిమ్మల్ని మరీమరీ ప్రార్ధిస్తున్నాను. ఆ దేశం నుండి తిరగి వచ్చేటప్పుడు 
మరచిపోకుండా నాకోసం బుద్దుని అవశేషం (1610 ఒకటి తీసుకరావాలి. 
నా పూజా మందిరంలో ఉంచి పూజించుకొంటాను అని పాథేయపడింది. 

“ఇదొక పిచ్చిది. బుద్దుని అవశేషాలు భారతదేశం బజారుల్లో 
లభించే కొనుగోలు వస్తువు అనుకొంటూ ఉంది” అని మనస్సులో 
అనుకొని పైకి “అలొగే అవ్వా, తప్పక పట్టుకొసాముి” అన్నారు వర్తకులు. 

మూడేండ్ల తరువాత ఆ వర్తకులు తిరిగి స్వస్థలం చేరుకొన్నారు. 
ఊరి పొలిమేరకు వచ్చాక ఒక వర్తకుడికి ఆ ముసలావిడ విన్నపం 
జ్ఞాపకం వచ్చింది. అతని ఇల్లు ఆమె ఇంటి పక్కనే. వట్టి చేతులో 
వెళ్లి ఆ ముసలావిడ తిట్టే తిట్లు తినడం ఎందుకని భావించి అటూ 
ఇటు చూశాడు. దారికి పక్కగా చచ్చిపడియున్న శునకం కనిపించింది. 
దాని పంటిని ఒకటి ఊడబెరికి బాగా కడిగి ఒక బరిణలో పెట్టి ఆ 
అవ్వకిచ్చాడు. ఆమె ఆనందానికి అవధుల్లేవు. 

కొన్నాళ్లకు ఆ అవ్వ ఇల్లు ఒక యాతాస్థలం అయిపోయింది. 
బహుదూర ప్రాంతాలనుండి కూడా భక్తులు వస్తున్నారు. అక్కడ 
వరసలో నిలబడి ఆ దంతాన్ని దర్శనం చేసి పూజించి వెళ్తున్నారు. ఈ 
భక్తుల వెల్లువను చూసి ఆ వర్తకుడు “మూఢజనులు” అని మొదట 
ఉపేక్షించి ఊరుకొన్నాడు. 

“దంతం ఒకవిధమైన కాంతితో ధగధగ మెరుస్తున్నది” అని 
చూసివచ్చినవాళ్లు చెబుతుంటే ఉండబట్టలేక తనూ వరసలో నిలబడి 
చూసివచ్చాడు. అతని మనస్సు గందరగోళం అయింది. పాపభీతి 


4 ప్రజ్ఞాపారమిత 


పట్టుకొనింది. ఆ దంతం తను ఇచ్చిందే. కానీ అప్పుడు లేని కాంతి 
ఇప్పుడది వెదజల్లుతూ ఉంది. బుద్దుని దంతం పేరిట శునకదంతానికి 
పూజలు జరుగడం అతనికి మహాపచారంగా తోచింది. ఇక ఉపేక్షించి 
ఊరుకోరాదని నిశ్చయించాడు. అతను బాహ్యుడు (outsider) 
కాదు. తిరత్న శరణు పొందిన ఉపాసకుడు. కనుక ఆ అపచారాన్ని 
ఆపాలని నిశ్చయించి అసలు విషయం బయటపెట్టాడు. కానీ ఏం 
లాభం” అసలు విషయం బయటపడినా ఆ దంతం కాంతి అలానే 
ఉంది. మాయమైపోలేదు. ఆ అవ్వ యొక్క భక్తి శద్ధల ప్రభావం వల్ల 
ఆ దంతానికి కూడా ప్రభావం సంక్రమించి దివ్యమైన చైత్యంగా (divine 
object of worship) మారిపోయింది! 
* * * 

(పజ్తానారమితను అన్వేషించేవాడు ఆఅనుత్తర పూజ [supreme 
worship) చేసేవాడుగా ఉంటాడు ఎందనం, వూద్తా ఛరణగమనం, 
పాసదేళన (60౧185510౧ of sins), అనుమోదనం (rejoicing in good 
works of others), అద్వేషణ (prayer/invitation to Buddha to 
teach dharma), యాచన (requesting Buddha not to aban- 
don living beings), వరిణామన (transfer of merit) చేసేవాడుగా 
డండాలి, పాపదేళన బిధానం ఇలా డంటుంది: 


పాపదేశన 


“బోధిచిత్త రత్నాన్ని నేను స్వీకరిస్తున్న ఈ శుభసమయంలో 
ఓ తథాగతులారా, నా పూజను స్వీకరించండి. లోకంలోని పుష్పాలను, 


పారమితలు 5 


ఫలాలను, పుణ్యజలాలను ఇంకా ఇతర పూజాదవ్యాలను మానసికంగా 
మీ పాదపద్మాలకు సమర్పిస్తున్నాను. మహాకృపాత్ములారా, నేనొక 
అపుణ్యాత్ముడను. మహాదరిదుడను. మీ పూజకోసం ఇవ్వదగినదేదీ 
సొంతంగా నావద్ద లేదు. లోకనాథులారా, నా మీద కరుణతో నా 
ఈ మానసిక పూజను స్వీకరించి నన్ను అనుగహించండి. నేను మీకు 
సమర్పించగలిగినది ఒకటే ఒకటి నా అధీనంలో ఉన్నది. అది ఈ 
దేహమే. ఓ కరుణా సముదులారా, నన్ను మీ దాసానుదాసుడుగా 
భక్తితో సమర్పించుకొంటున్నాను. ఈ టతిసాహస మహాసాహస 
'లోకధాతువులో ఎన్ని అణువులున్నాయో అన్ని సాష్టాంగ నమస్కారములు 
మీకు చేస్తున్నాను. గతంలో నేను చేసిన తప్పిదాలను మీ ముందు. 
బహిర్గతం (60౧1859) చేస్తున్నాను. దశదిశల్లో ఉన్నట్టి బోధిసత్తులారా, 
చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాను నా అత్యయదేశనాన్ని 
(confession of sins), ఏవీం దాచిబట్లకుండా వీంచముందు 
ప్రకటపరుస్తున్నాను. మీ ఉపదేశాల విలువను గహించలే కపోయినందువల్ల 
నా గతజీవితం గాఢాంధకారంగా గడిచిపోయింది. మరణం అనేది 
ఒకటి అవశ్యం ఉందనే సత్యాన్ని గుర్తించనందువల్ల నా గతజీవితంలో 
అనేక తబ్పదాలు జరిగిపోయాయి. ఇష్టులు, అనిష్టులు; 
మితులు,శతువులు; స్వకీయులు, పరకీయులూఇలా విభాగం చేసుకొని 
లెక్కలేనన్ని అకృత్యాలు చేశాను. చేయించాను. ఇతరులు చేస్తుంటే 
చూసి ఆనందించాను. ఇపుడు పశ్చాత్తాపంతో తపించిపోతూ మిమ్మల్ని 


ర ప్రజ్ఞాపారమిత 


“ఎప్పుడో ఒకప్పుడు అన్నిటికీ మంగళం పాడేసి (fll stop 
పెట్టేసి) ఇక్కణ్ణుంచి వెళ్లిపోవలసినవాడిననే తెలివి లేకపోవడం వల్ల 
చాలా అనర్ధం జరిగిపోయింది. అనవసరంగా జీవితాన్ని స్పర్ధలు 
వైషమ్యూలతో పంతాలు పట్టింపులతో పగప్రతీకారాలతో సాధింపులు 
వేధింపులతో అలజడిపాలు చేసుకొన్నాను. ఇప్పుడు వెనక్కి తిరిగి 
చూసుకొంటే అంతా ఒక కలలాగా అనిబస్తున్నది. గతకాల 
అనుభూతులన్నీ (౧౦51 experiences) ఇప్పుడు కేవలం సృతులుగా 
మిగిలిపోయాయి. ఆయా దశలో నా మనస్సును పూర్తిగా 
ఆక్రమించుకొన్న ఆయా వ్యక్తులు ఇష్టులైతేనేమి అనిష్టులై తేనేమి 
చాలామంది ఇప్పుడసలు ఈ లోకంలోనే లేరు. మరికొందరు ఇప్పుడు 
ఎక్కడ ఎలా బతుకులీడుస్తున్నారో కూడా తెలియదు. ఒకరిద్దరు 
ఎక్కడైనా ఎప్పుడైనా అనుకోనివిధంగా ఎదురవుతారు. కాని నా పట్ల 
వాళ్ల మాటలో తీరులో చూపులో ఒక అపరిచితవ్యక్తిని చూసేవిధమైన 
ఉదాసీనత, ముభావం కనిపిస్తుంది. కాని నేను ఆయా దశల్లో వీళ్ల 
సంబంధంగా నా మనస్సును ఎంత అల్లకల్లోలం చేసుకొన్నాను! మరణ 
చింతన లేకపోయినందువల్ల కలిగిన అనర్ధమిది. ఈ అనిత్య జీవితంలో 
ఎవరు ప్రియులు? ఎవరు అప్రియులు? ఈ ఆయుష్షు అనే సంపదకు 
దినదినం వ్యయమే గానీ ఆదాయం లేదు. చావకుండా ఎల్లకాలం 
ఇక్కడే ఉండబోతున్నానా? 

“మరణ సమయంలో తాణంగా (protection) వెంట నిలిచే 
పుణ్యసంపదను ఆర్జించకుండానే వృథాగా జీవితాన్ని నెట్టివేశాను. 


పారమితలు 7 


జగన్నాథులారా, ఇది తలచుకొంటే నాకు చాలా భయంగా ఉన్నది. 
మిమ్మల్ని శరణుగోరుతున్నాను. వీ ఉపదేశాలను ఇకమీదట 
ఉల్లంఘించనని మాట ఇస్తున్నాను. నా తప్పులను క్షమించి నన్ను 
ఆదుకోండి. ఓ సమంతభదా, మంజుఫరో షా, అవలోకితేశ్వరా, 
ఆకాశగర్భా,. క్షితిగర్భా, వజపాణీ, నా ఆర్తరవములు మీకు వినిపిస్తూనే 
ఉన్నాయి. పశ్చాత్తాపతస్తుడనై మీ శరణుగోరి అర్దిస్తున్నాను మీ 
కరుణాకటాక్షములను నాపై ప్రసరింపజేసి నన్ను అన్నుగహించండి. మీ 
అన్నుగహబలం వల్లనే నేను ఈ సంసారపంకం నుండి బైటపడగలను. 
నేను ఏకాకిని, అసహాయుడను. ఏ క్షణంలో ఈ జీవలోకాన్ని వదలి 
తెలియని లోకాలకు ఒంటరి (ప్రయాణం చేయవలసివస్తుందో తెలియదు. 
నన్ను కరుణించండి. చేతులు జోడించి మరీమరీ ప్రార్ధిస్తున్నాను. 
దయాసముదులారా, మీరే నాకు రక్ష నా భయాందోళనలను శీఘుంగా. 
పోగొట్టండి. మీ ఆశయబలం పొందిన నేనిక నిర్భయంగా ఉంటాను” 
* x x 

(పజ్ఞాపాఠమితా భక్తుడు తాను గడించే వుణ్యాన్చి కూడా 

బప్పటేకప్తుడు వరిణాయనం (transfer) చేసి వేస్తుంటాడు 


పరిణామనం 


“నా పూజ వలన, పాపదేశనం వలన పుణ్యానుమోదనం వలన 
నాకు ఇప్పుడు సంక్రమించిన పుణ్యం సర్వసత్త్వహితం కోసం 
పరిణమించుగాక! వ్యాధిపీడితులకు బౌషధం అగుదునుగాక! వైద్యుడను, 


8 ప్రజ్ఞాసారమిత 


ఉపస్థాయకుడను (౧౮౧|౧౮ person) అగుదునుగాక! ఆకలిదప్పికలచే 
అలమటించు జీవులకు అన్నపానీయములగుదునుగాక! లేమి వలన 
బాధపడుచున్న పేదప్రజలకు అక్షయనిధిని అగుదునుగాక! దిక్కులేని 
దినజనులకు రక్షకుడనగుదునుగాక! దారి తప్పిన జనులను గమ్యానికి 
చేర్పించువాడినగుదునుగాక! సంసారనదిని దాటదలచినవారికి నేను 
నావను, సేతువును (bridge) అగుదునుగాక! (ప్రజలకు కల్పవృక్షం, 
కామధేనువు, చింతామణి, భదఘటం, సిద్దవిద్య, మహోషధి 
అగందునుగాక ('ఏజలు కోరినవాటిని తక్షణవేం ఇవ్వగల 
శక్తిమంతుడనగుదును గాకు. 

“నిర్వాణానికి మరో పరు సర్వత్యాగం. నా మనస్సు 
నిర్వాణాన్ని కాంక్షిస్తున్నది. అన్నీ వదలివేయవలసిఉంది. కనుక నా 
పుణ్యాన్ని సత్త్వ్వాాతం (welfare of all living beings) కోసం 
సమర్పించడం (6166166168 చేయడం) మంచిదికదా! 

“బోధిసత్త్వులు నడిచిన మార్గంలోనే నేనూ పయనిసాను. ఆ 
మహాత్ములు బోధిచిత్త స్వీకారం చేసి ఎలా ఉద్యమించారో ఆ ప్రకారమే 
నేను ఉద్యమిస్తాను. బోధిచితాన్ని స్వీకరించిన నా జన్మ ధన్యమయ్యింది. 
సుదుర్లభమైన మానవజన్మకు న్యాయం చేయగలిగాను ఈ క్షణం 
నుండి నేను జినసుతుడను (spiritual 50౧ of Buddha). ఇక నా 
కులం బుద్ధకులం. ఈ నిర్మలమైన బుద్ధకులానికి కళంకం తెచ్చే పని 
ఏదీ చేయను. నా పురాకృత సుకృతం వల్ల లభించిన రత్నమిది 
(బోధిచిత్తం). మృత్యువును నాశనం చేసే రసాయనమిది. దారిద్ర్యాన్ని 


పారమితలు. 9 


నిర్మూలించే నిధి ఇది. వ్యాధిని శమింపజేసే దివ్యౌషధమిది. సాంసారిక 
మరుభూమిలో (6656౧) పయనించి అలసిన జనులకిది విశామ 
మహావృక్షం. దుర్గతిని (bd Migrations) దాటిపోదలచిన వారికిది 
సామాన్యసేతువు (Universal bridge). క్లేశ ఉపశమనానికి ఉదయించిన 
చల్లని చందుడిది. అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు bs 
'సూర్యబింబమిది. సద్ధర్మక్షీరాన్ని మధించగా ఉద్భవించిన నవనీతమిది 
(వెన్న). జగజ్జనులారా, మిమ్మలనందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. 
రండి, త్వరపడండి. బుద్ధత్వం కోసం ఉద్యమించండి. ఆ ఉద్యమంలో 
మీకు సుఖమూ లభిస్తుంది, సుగతత్వమూ లభిస్తుంది” 
* ఖు * 

వాక్ళుద్ధి 

ఆద్మాగత్తగా మాట్లాడే మాటల వల కలిగ అనడ్డాలు ఇన్ఫీ అన్చి 
కాను జీవితంలో ఎక్కువ నష్టం ఈ ఆజ్యాగల్తో పూనే. కనుక 
(వజ్తాపారమితా (పేమికుడు మాటిమాటికీ మాటల విషయంలో ఇలా 
జ్ఞాపకం చేనుకొంటుంటాడు: 

“నా మాటల విషయంలో బహుజాగరూకత వహిస్తాను. అవలీన 
వచనములు (నిరుత్సాహకరమైన నీరసమైన మాటలు = despondent 
words) పలుకను. వ్యవకీర్ణ వచనములు (disconnected = అసంబద్ధ 
వచనములు) పలుకను. అవస్యంద వచనములు (Misrepresenting) 
పలుకును. ఉజ్వాల వచనములు temas) పలుకను. 
రాగానునీత వచనములు (provocative of passions) పలుకను. 


10 ప్రజ్ఞాపారమిత 


ప్రాకృత వచనములు (/0186గ౧ పలుకను. న ముఖసాక్ష్యవరోపణా 
వచనములు (nothing to discredit any eye-witness) పలుకను౨. 
అసంరక్షిత వచనములు (౮nrestrained) పలుకను. వ్యాపాద సంధుక్ర 
వచనములు (exciting malice, ill will) పలుకను. చంచల వచనములు 
చపల వచనములు (very loose talk) పలుకను. నటరంగ వచనములు 
(fiction) పలుకను. క్షుణ్ణవ్యాకరణ వచనములు (60౧10566 in de- 
tails) పలుకను. స్వపక్ష ఉత్కర్ణవచనములు (partial 10 one's own 
51606) పలుకను. పరపక్ష నిగహవచనములు (Unfair 10 the other 
51606) పలుకను. ఆభిమానిక వచనములు (show of self-conceit)} 
పలుకను. 

“నా మాటలు స్నిగ్ధంగా (16౧61), మృదువుగా (gentle), 
మనోజ్జంగా[0! 6056౧1, మధురంగా($//69), పియకరణిగా(greeable) , 
కర్ణసుఖంగా (pleasing to the ear), హృదయంగమముగా (reach - 
ing the heart), (పఏమణిగా (affectionate), వర్గవిస్పష్టంగా (lear tధ 
the ear), విజేయంగా (Clear t0 the understanding) ఉండేవిధంగా. 
జ్మాగత్త పడుతాను” 


కాంతి 
CA 


జొంతి లొనివాడు (వజ్జాసారమిత కోనం వయాన వడడం 
పృుథొ క్షాంతి మూడు డూపాలు కలిగియుంటుంది. 


ow ఆంంంలఅలు 


1. దుఃఖఅధినవనాక్షాంతి (patient endurance of pain and hard- 
ship), 
2 వరావకారమ్తురణక్షాంతి (౧016౧? endurance of wrong done 
by others), 
3. _ధర్శనిద్వాన్నూంతి (accepiance/acquiescence by having 
insight into things and evenis). ఈ (తవిధ క్రాంతిని సాకారంగా 
(concretem) చూడదలిసే కుణాలుడు నరిపోతాడు 

అశోక చక్రవర్తి పట్టమహిషి పద్మావతీదేవి కుమారుడు 
ధర్మవివర్ధనుడు. అతని నేతములకు అసాధారణమైన శోభ (0660%) 
ఉండడం వల్ల కవుల కావ్యాల్లోని ఉపమానాలు ఏవీ కూడా ఆ నేత 
రామణీయకతను వర్ణించడానికి సరిపోయేవి కాదు. హిమాలయాల్లో 
మాత్రమే కనబడే కుణాల పక్షీ కన్నుల వంటి సుందరమైన కన్నులు 
 కలిగినవాడని ప్రజలు: చెప్పుకోవడంతో అతనికి కుణాలుడు అనే పేరు 
వాడుకలోకి వచ్చింది. 

కుణాలుడు చిన్నప్పటినుండి స్థవిర ఉపగుప్పుని వద్ద అధ్యాత్మ 
శిక్షణనం పొందాడు. జీవితానికీ ఎందుకూ పనికిరాని 
అయోమయవిద్యగా అధ్యాత్మవిద్య మారిపోవడానికి కారణం ఆ విద్యా 
దోషం కాదు. దానిని ప్రవచించే వక్తల దోషమే. దుఃఖం నుండి 
విముక్తిని పొందే ఉపాయాలను తెలిపేది అధ్యాత్మ విద్య. శరీరానికి 
కలిగే ఎలాంటి బాధనైనా (దుఃఖం) తట్టుకొనగలిగే శక్తినిచ్చే ఒకానొక 
ధ్యానాన్ని ఉపగుపుడు కుణాలునికి నేర్పి బాగా అభ్యసింపజేశాడు. 


12 ప్రజ్హావారిఎల 


దాని పేరు “సర్వధర్మ సుఖాక్రాంతి సమాధి.” మానసికంగా కలిగే 
బాధలను (శోకం) తట్టుకొనగలిగే ప్రజ్ఞావాక్యాలనూ బోధించి బాగా 
మననం చేయించాడు. ఉపగుప్పుని శిక్షణ వల్ల కుణాలుడు, యౌవన 
దశకు వచ్చేసరికే మొత్తం జీవితం పట్ల చక్కని అవగాహన 
కలవాడయ్యాడు. అనాత్మ చింతన, అనిత్య చింతన, దుఃఖసత్య 
చింతన వల్ల అతని చిత్తం చాలా పరిపక్వత (maturity) చెందింది. ఆ 
పరిపక్వత వల్ల అతని మాటలో చూపులో నడతలో ఎలాంటి వెకిలితనం 
కనిపించేది కాదు. అతళణ్లి చూసి ప్రజలు, “మనం బుద్దుణ్ణి చూడలేదు 
కానీ బుద్దుడు ఎలా నడిచేవాడు ఎలా మాట్లాడేవాడు అనే విషయాన్ని 
కుణాలుణ్లీ చూసి ఊహించుకోవచ్చు” అనుకొనేవారు. కుణాలుణ్ణి 
చూసినపుడు, తలచినపుడు అశోక చకవర్తి ఆనందంతో పరవశించిపోతూ 
“నా వారసుడు” అనుకొనేవాడు. 

విద్యాభ్యాసం పూర్తయ్యాక కుణాలునికి వివాహం అయ్యింది. 
భార్య పేరు కాంచనమాల. వివాహం అయిన కొంతకాలానికి అశోకుడు 
అతళణ్లీ తక్షశిలకు రాజప్రతినిధిగా నియమించాడు. ప్రయాణానికి 
ముందు కుణాలుడు అందరి వద్ద సెలవు తీసుకొంటూ పినతల్లి 
అయిన తిష్యరక్షిత నివాసానికి వెళ్లాడు. తిష్యరక్షిత పౌఢవయస్కురాలు. 
కుణాలుణ్లీ తన మందిరంలో ఏకాంతంలో చూసిన ఆ క్షణంలో 
ఆమెలో ఒక వింత కోరిక బలంగా కలిగింది. అంతకు పూర్వం 
ఎన్నోసార్లు కుణాలుణ్ణ్లి జనం మధ్యలో మాసియున్నది. మాట్లాడియున్నది. 
అప్పడు లీలామాత్రంగా కూడా తలెత్తని అనుచితవాంఛ ఇప్పుడు. 


పారమితలు 13 


బలంగా బుసలుకొట్టి పడగ ఎత్తింది. కుణాలుడు బుషితుల్యుడు. 
తిష్యరక్షిత భగ్నమనోరథ అయింది. ఆమె “అహరి దెబ్బతినింది. 
వాంఛ, (పతీకారవాంఛగా రూపాంతరం చెందింది. అతళణ్లీ సర్వనాశనం 
చేయాలని నిశ్చయించుకొనింది. 

కొన్నేండ్లు గడిచింది. అశోకచకవర్తి అస్వస్థుడై కొన్నాళ్లపాటు 
అపస్మారక స్థితికి లోనయ్యాడు. ఆ సమయంలో తిష్యరక్షీత 
రాజముదికను తన అధీనంలో ఉంచుకొనింది. కుణాలుని మీద పగ 
సాధించే అవకాశం ఆమెకు అప్పుడు లభించింది. రాజము దిక బలంతో 
కుతంతం నడిపింది. ఈ విధ్వంసక కార్యంలో మాతం ఆమె 
భగ్నమనోరథ కాలేదు. కుణాలుడు పదవి కోల్పోయాడు. కన్నులు 
పెకలింపబడినవాడయ్యాడు. తక్షశిల నుండి గెంటివేయబడినవాడున్నూ 
అయ్యాడు. 

భార్య కాంచనమాల అతణ్ణి నడిపసూ పాటలిషుతానికి 
పయాణమలయ్యింది. కొన్ని నెలల వాటు అనేక మజిలీలుగా సాగిన ఆ 
సుదీర ప్రయాణంలో కుణాలుడు తనకు తెలిసిన విద్యతో జీవికను 
(livelihood) గడిస్తూ ప్రయాణించాడు. వీణను అద్భుతంగా మీటుతూ 
జనులను ఆ వీణావాదనంతో రంజింపజేసూ భిక్షను గడిస్తూ 
పయాణించాడు. చివరకు భార్యాభర్తలు పాటలిప్పుతం చేరారు. 
అక్కడెవ్వరూ నీళ్లను గుర్తుపట్టలేదు. ముప్టివాళ్లనే భావమే వాళ్లకు 
కలిగింది. ఒకనాడు పాటలిపుతం రాజమార్గం ప్రక్కన ఉన్న ఒక 
విశాలవృక్షం [క్రింద కూర్చొని కుణాలుడు వీణను మీటుతున్నాడు. 


14 ప్రజ్ఞాపారమిత 


ఏదో పనిమీద హడావిడిగా అటు వెళ్లున్న ఆస్థాన సంగీత విద్వాం 
ఆ వీణావాదనను విని ఠక్కున ఆగాడు. “ఆశర్యం! పరమా: 
ఇంత దివ్యంగా వీణను పలికించగలిగేది ఒక్క కుణాలుడే ఈ ముష్ట 
ఇది ఎలా సాధ్యమయింది? కుణాలుని వద్ద నేర్చుకొన్నాడా? అస 
ఒకరు నేర్పితే మరొకరు నేర్చుకొనే విద్య కాదది. ఒక్క కుణాలు 
వచ్చిన విద్య అది. అతనితోనే అంతరించిపోయేదిన్నూ. కానీ ఈ 
బిచ్చగాడు అచ్చం కుణాలునిలా వీణను పలికిస్తున్నాడు. 
వింత ! కనుక్కొంటాను” అనుకొని అతని సమీపానికి పోయి “౭ 
ఈ వీణావాదనను నీకు కుణాలుడు నేర్పాడా”” అని ప్రశ్నించాడ 
కంఠధ్వని ఎవరిదో కుణాలుడు గుర్తించి “ఆచార్యా, అభివాదం 
విద్యను ఎవరినుండీ నేర్చుకోలేదు. ఎవరికీ నేర్వనూ లేదు. కుణాః 
నన అన్నాడు. 
% x % 

అశోకచకవర్తి సభాభవనమది. అమాత్యులు, సేనా; 
ఇంకా అనేక (ప్రముఖులు ఆసీనులై యున్నారు. సింహాసనం డి 
తలెత్తి చూడడానికి కూడా వాళ్లలో చాలా మందికి భయం వేస 
సింహాసనం మీద వృద్ధసంహంలా రౌద్రాకారంతో అశోక చకవర్తి ఆ 
యున్నాడు. అక్కడ చాలామందికి అది నమ్మశక్యంకాని కొత్త అన 
వృద్ద సేనాపతులు కొందరికి మాతం ఆ రౌదరూపం అనుభోః 
ముప్పై ఏండ్ల [క్రిందట కళింగ యుద్ధభూమిలో ! కుణాలుడు 
సంగీత విద్వాంసుని దృష్టిలో పడిన తరువాత ఒకటి వెంట 


పారమితలు 15 


గంగా అనేక సంఘటనలు జరిగాయి. తిష్యరక్షిత నడిపిన కుతంత్రం 
లుగులోకి వచ్చింది. ఆమెకు శిక్ష విధించడానికి ఏర్పాటైన సభ అది. 
'శోక చకవర్తి చండాశోకునిలా మండిపోతున్నాడు. తిష్యరక్షితను 
\ తహింసలు పెట్టి చంపవలసినదిగా ఆజ్ఞ ఇవ్వబోతున్నాడు. “నాన్నా” 
నే మధురాతి మధురమైన కంఠస్వరం విని ఆగాడు. ఆ పలుపు, 
ఏక్కనే మరో ఆసనం మీద కూర్చునియున్న కుణాలునిది. లేచి 
తులు జోడించి ఇలా విన్నవించాడు: “వున ఆచార్యదేవుడు స్టవిర 
కపగుప్తుడు నిరుపధిశేష నిర్వాణం పొంది ఇప్పటికి సరిగ్గా 
)దేండ్లయ్యింది. అయినప్పటికీ ఆ మహానుభావుని మంగళప్రదమైన 
హూసం నాకు ఇప్పటికీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తూనే ఉంది. నా 
ర్మగతిని ముందుగానే చూడగలిగిన అభిజ్ఞా సంపన్నుడాయన. కర్మగతిని 
కూర్చడం సాధ్యం కాదని తెలిసిన ఆయన నాకు దాన్ని తట్టుకొని 
౧లబడగలిగే శిక్షణ ఇచ్చి వెళ్లాడు. నా శరీరానికి బాధగానీ మనస్సుకు 
కోకంగానీ హృదయానికి కొరతగానీ ఎవరివల్లా నాకు కలుగలేదు. 
ేతములు లేకపోవడం వల్ల మగధ రాజ్య సింహాసనాసినతకు అర్హతను 
కోల్పోయాను కానీ దీన్ని ఒక నష్టంగా నేను భావించడం లేదు. 
అశోకచకవర్తికి పుతుడనే భావన కూడా నాకు లేదు. ఉపగుప్పులవారి 


అం చను కమి అని టను అణు అ టి ఖు యువ న అయి అని యు దాను అ అని భల అకు ఉను వు టు అ యణ అలు కని బు అని టినా ఉన చిని అమి టం అ లొను న అనా కూర కనన అక “ధల యు టకు యి ము లని బని బబు టాక మణ అనన అక అణు మని నాలు చు ఆమన పము 


* దేహంతో జీవించియున్నప్పటి నిర్వాణం సోపధిశేష నిర్వాణం. దేహం వదిలాక 
నిరుపధిశేష నిర్వాణం. 


16 ప్రజ్ఞాపారమిత 


అనుగహం వల్ల న ధర్మరాజపు తుడనయ్యాను (spiritual son of 
Buddha). ఆయన కల్యాణమితత్వ భాగ్యం (spiritual guidance) 
నాకన్నా మీకే ఎక్కువ లభించిందికదా! ఆయన నిరైైశించిన విధంగా 
మీరు ఆసేతుహమాచల పర్యంతం లెక్కలేనన్ని చైత్యాలు, ' స్తూపాలు 
నిర్మించారు. సద్ధర్మవ్యాప్తికి అహోరాత్రాలు శమించారు. మీరు 
గడించినంత పుణ్యారాశిని ఇంకే చక్రవర్తీ గడించలేదు. గడించబోరు. 
ఇంతటి పుణ్యరాశి కూడా ఒక్క క్షణ ద్వేషచిత్తం, క్రోధచిత్తం వల్ల 
దగ్ధమైపోగలదని కదా తథాగత వచనము. ముప్పై ఏండ్ల క్రితం మీ 
జీవితంలో మహత్తరమైన మార్పుకు కారణమైన భదంత ఉపగుప్తుణ్ణి 
ఒక్కసారి స్మరించండి. తథాగతుని కరుణా రూపాన్ని కూడా ఒక్కసారి. 
స్మరించండి. మీరు దేశంలో అనేకచోట్ల నెలకొల్పిన శిలాశాసనాల్లో 
తథాగత బోధనలు ఏడింటిని విశేషించి ప్రశంసించియున్నారు. వాటిని 
కూడా ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకొనండి. మీరు నాకు ఇష్టాన్ని పియాన్ని 
చేయదలచి అన్నుగహించే పక్షంలో నా మనవి ఒకటే. నా తల్లి. 
తిష్యరక్షితకు క్షమాభిక్షను అర్ధిస్తున్నాను.” 

చండాశోకుడుగా మారిపోయిన అశోకుడు ఆ క్షాంతిశీలుని 
హితవచనములకు ప్రభావితుడై మళ్లీ శాంతాశోకుడుగా ధర్మాశోకుడుగా 
మారాడు. 


పారమితలు 17 


ఎర్యపారమిత 


(పజ్తాపారమితను పొందదలచెవాడు వీర్తవంతుడుగా ఉండాలి 
కుళల కర్మలయందు ఉత్రానోన్సి వీర్యం అంటాతు. వీర్వాన్చి 
తలెత్తనీయకుండా అడ్డుకొనే వతిషక్షములు నాలుగు. 7.ఆలస్వం 
(laziness=bodily and mental laziness = అకార లలో), 
2కుత్సితానకీ (హోస్యలాన్షుధులయందు ఆస$ (hankering for en- 
tertainments), 3. విషాదం (despondency = 3odjo) 
4 ఆత్మావనునున (తనను తాను తక్కువగా అంచనా వేసుకోవడం. 

వీరత్వం ఏమిటో ఒక బోధిసత్వుని వృతాంతం ద్వారా 
స్పష్టమవుతుంది. బోధిసత్తుడు ఒకానొక కాలంలో సార్ధవాహుడుగా 
(caravan leader) ఉండడం జరిగింది. సముదంలాంటి విశాలమైన 
ఎడారికి ఇవతల అవతల ఉన్న దేశాల మధ్య వర్తకం చేసేవాళ్లకు 
నాయకుడుగా ఉంటూ ఒకసారి వర్తకబ్బందాన్ని ఎడారిలో నడిపించాడు. 
ఎడారి, పగటివేళ వేడెక్కిపోయి ప్రయాణం అసాధ్యంగా ఉంటుంది. 
కనుక ఆయన వర్తకబ్బందాన్ని రాత్రివేళల్లో నడుపుతూ పగలు ఎక్కడో 
ఒకచోట డేరాలు వేసి విశాంతి తీసుకొంటూ ప్రయాణిస్తున్నాడు. 
సముద్రం మధ్యలో ఎలా దిక్కులు తోచవో ఎడారిలోనూ అంతే. 
ఆయన చాలా అనుభవజ్ఞుడు కనుక రాత్రివేళల్లో కనబడే నక్షతాల 
ఆధారంతో లెక్కలు గట్టి మార్గనిర్రేశం చేసేవాడు. “ఇంత దూరం 
(ప్రయాణం చేశాము. ఇంకా ఇంత దూరం (పయాణీంచవలసె 
యున్నదొఅని కూడా ఖచ్చితంగా చెప్పగలిగేవాడు. 


18 ప్రజ్ఞాపారమిత 


ఒకనాటి ఉదయం ఆయన వర్తకబ్బందాన్ని ఒకచోట 
చేయించి ఇలా అన్నాడు: “సోదరులారా, సుదీర్ణమైెన ఈ 
ప్రయాణంలో చివరి మజిలీ చేరాము. సాయంకాలం బండ 
కదిలామంటే తెల్లవారేసరికి హిరుక దేశంలో ఉంటాము. 
మనం జలాన్ని చాలా పొదుపుగా వాడుకొంటూ వస్తున్నాము. 
మీకు నేను స్వేచ్చ ఇస్తున్నాను. యథేచ్చగా వాడుకోవచ్చు, జలఘ' 
భారం ఇక అక్కరలేదు” 

సాయంత్రం బండ్లు కదిలాయి. జలఘటాల భారం, వం! 
భారం తగ్గిపోవడంతో బండెనక బండి కాస్త వేగంగా కది 
ముందుబండిని నడిపే వ్యక్తికి అవసరమైన అన్ని సూచనలు 
బోధిసత్తుడు ఆ బండిలోనే కూర్చున్నాడు. నాయకులుగా ఉన్న 
చూసి ఇతరులు ఈర్హ్యపడవచ్చుగానీ పాపం వాళ్లకు నిదాసుఖం 
అంతంత మాత్రమే అనే విషయం ఇతరులకు తెలియదు. అన్ని 
ప్రయాణంలో బోధిసత్తుడు నిదురించింది చాలా తక్కువ. రాతి 
పూర్తిగా మేలుకొని నక్షత్రాలను గమనిస్తూ మార్గనిరేశం చేస్తూ నః 
పగటివేళ కూడా నిద్రకు తగిన సమయం లభించేది కాదు. 
ఎర్పాట్ల పర్యవేక్షణ, జల వినియోగ పర్యవేక్షణ, మళ్లీ ప్రయాణ సన 
- ఇలా పని మీద పని అతణ్ణి నిదురకు దూరం చేసింది. ఆ 
కూడా అర్థరాత్రి దాకా అతి పయత్నంతో మేలుకొనే ఉన 
కంటిరెప్పలు చెప్పినమాట వినడం లేదు. మూసుకొంటున 
బొటనవేలు చూపుడువేలు సహాయంతో కంటి రెప్పలను మూతపః 


పారమితలు 19 


కుండా పట్ట ఉంచుతూ మార్గాన్ని గమనిస్తున్నాడు. “ఇంకో నాలుగైదు 
గంటల (శమే కదా” అనుకొంటుండగానే కునికిపాటుకు గురియైనాడు. 
చేతులు క్రిందికి జారిపోయాయి. రెప్పలు మూతపడ్డాయి. గాఢన్నిదలోకి 
వెళ్లిపోయాడు. బండిని నడుపుతున్నవాడు అంతకు మునుపే హాయిగా 
నడుం వాల్చేసియున్నాడు. 
x % % 

ఇంక కొన్ని నిముషాల్లో తెల్లవారబోతుందనగా బోధిసత్తునికి 
మెలకువ వచ్చింది. తటాలున లేచి ముందుకు చూపులు సారించాడు. 
గుండె రయుల్లుమనింది. నిన్నటిదినం విడిది చేసిన ప్రదేశం అల్లంత 
దూరంలో కనిపిస్తూ ఉంది! నిన్న అక్కడ వదలివేసిన ఖాళీ ఘటాలు. 
చెత్తా చెదారం దర్శనం ఇస్తున్నాయి. బండిని నడిపేవాడు ఇంకా 
నిదురలోనే ఉన్నాడు. అతణ్ణి ఒక తన్ను తన్ని లేపి “ఏమిటిది?” అని 
ఆ (పదేశాన్ని చూపించాడు. అతడు దాన్ని చూసి స్థాణువులా 
అయిపోయాడు. నోట మాట పెగల్లేదు. బండెనక బండి అన్నీ 
బారుగా మొదటిబండి వెనకనే కదిలి వస్తున్నాయి. జరిగిన 
విషయమేమిటంటే అర్ధరాత్రి దాటాక, సరియైన మార్గనిర్దేశం చేసేవాళ్లు 
లేకపోయేసరికి ఆ ముందుబండి ఎద్దులు యథేచ్చగా పోతూ ఎక్కడో 
ఒక చోట మలుపు తిరిగి నిన్నటి స్థలానికే పయాణించాయి. వెనుక 
బండూ ఆ ముందు బండిని అనుసరించాయి. 

“అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది! నన్ను నమ్మి నా 
వెంట నడచిన ఇందరి గతి ఏమి కాను? నేనెలా వీళ్లను ఈ ఘోర. 


యా స అలో టిలో లో, 


విపత్తునుండి కాపాడగలను? ఇప్పుడు కావలసింది నీళ్లు. పశువ 
మనుషులకు అత్యవసరంగా కావలసింది నీళ్లు అని చింతన చేస్తుం! 
తెల్లవారింది. బోధిసత్తుడు మహావీర్యవంతుడు. తాను సంకల్పి 
దానికోసం తుది శ్వాస వరకు పోరాడే మనస్తత్వం. ఫలితం 
అయినా ఉండనీ, పనిలో మాతం ప్రయత్నలోపం ఉండరాదనే పట 
మనిషి ఎడారిని నాలుగు దిక్కులూ జ్యాగత్తగా పరిశీలించి చూశ 
దూరంలో ఒక చోటు, కాస్త భిన్నమైన రంగులో కనిపించింది. వే, 
అక్కడికి వెళ్లాడు. వెనుకనే ఒక యువకుడు అనుసరించాడు. 

బోధిసత్వునికి అక్కడ దర్భలాంటి చిన్న మొక్కలు 
కనిపించాయి. “చుట్టూ ఎక్కడా ఒక గడ్డిపోచ కూడా కనిపించ! 
ఎడారిలో ఇక్కడ మాత్రం ఈ మొక్కలు మొలిచియున్నాయి. క 
ఎవరూ నీళ్లు పోసి పెంచలేదు. వీటికి కానలసిన తేమ భూమిన 
లభిస్తున్నది. కనుక ఇక్కడ భూగర్భంలో తప్పక జలం లభిస 
వెంటనే ఇక్కడ కూపం త్రవ్వే పని ఎత్తుకోవాలి” అని పక్క 
యువకునికి చెప్పి వర్తకులను అందర్నీ అక్కడకు రమ్మని చేతులు 
బలిచాడు. 

x x xk 

జీవన్మరణ సమస్య కనుక పతి ఒక్కడిలోనూ అంతర్షీః 
ఉన్న శక్తీ ఇబ్బడి ముబ్బడిగా వ్యక్తం అయ్యింది. తవ్వకం పని మహావే 
జరుగుతున్నది. పది అడుగులు ఇరవై అడుగులు ముప్పై నలభై 
అడుగులు తవ్వారు. నీళ్లు పడలేదు. బోధిసత్తుడు వా 


పొరయితలు 21 


_ ఉత్సాహపరుస్తూ “ఇంకా (తవ్వండి. తప్పక నీళ్లు పడతాయి” అని 
పురమాయించాడు. అరవై అడుగుల లోతుకు పోయాక కూడా నీళ్లు 
పడలేదు. బండ పడింది. ఒక్కసారిగా అందరిలోనూ నిరుత్సాహం 
కమ్ముకొనింది. ఇక చేసేది ఏమీ లేదని తట్టలు పారలు పలుగులు 
పారవేసి అందరూ ఒడ్డు మీదికి వచ్చి చతికిలబడినారు. బోధిసత్తుడు 
నిరుత్సాహం చెందలేదు. ఆ బండకు చెవి ఆనించి బహు జ్యాగత్తగా 
ఆలకించాడు. జలపవాహశబ్దం లీలగా వినిపించింది. అందరిలా 
నిరుత్సాహం చెందకుండా తన వెంటే నిలిచి ఉన్న ఆ యువకునితో 
“బలభదా, ఇక పారలు పలుగులు అవసరం లేదు. ఆ సమ్మెటను 
చేతికి తీసుకో. కొండలను పిండి చేసే శక్తి నీ కండరాలకున్నది. ఈ 
బండను పగులగొట్టు” అని ఉత్తేజాన్ని కలిగించాడు. సముద్ర లంఘన 
సమయంలో ఆంజనేయస్వామి పొందినంత ఉత్తేజం ఆ యువకునికి 
కలిగింది. సమ్మెటను చేతికి తీసుకొన్నాడు. ఖణీళ్‌ ఖణీళ్‌మనే 
సమ్మెట పోటుల ఉధృతికి ఆ బండ పగుళ్లిచ్చింది. భూమాత గర్భం 
"నుండి సకల జీవాధారమైన పుణ్యజలం జివ్వుమని పైకి చిమ్ముతూ 


ఉబికింది. క్షణాల్లో ఆ కూపం నిండిపోయింది! 
ల ణం % 


ధ్యానం 
(పజ్ఞాపారమితయందు చిత్తం లగ్నం చెయదలచినవానికి 


చిత్తవివేకం ($0litude of Mind) చాలా అవసరం. చిత్త ఏకాంతతను 
వితర్కాలు (thoughts) భగ్నం చేస్తుంటాయి. వునోజల్పొనికి 


22 ప్రజ్ఞాపారమిత 

(murmering of mind or chattering of mind) వితర్కం అని పరు. 
ఇది చేతనా విశేషమే (౧౦౪౭ of the will). కనుకనే సంప్రజన్యం 
(awareness) అనే పనిలో చేతన (wll) ఉంటే వితర్కాలు 
మాయమవుతాయి. ఎందుకంటే చేతన ఏకకాలంలో రెండు పనులు 
చేయజాలదు. సంప్రజన్యం ఉంటే వితర్కాలుండవు. వితర్కాలున్నప్పుడు 
సంపజన్యం ఉండదు. గోడ మీద బల్లని చూసినట్టు, ఆకాశంలో 
మేఘశకలాన్ని చూసినట్లు మనస్సులో కదిలే ఆలోచనలను చూడడం 
చేయాలి. గోడ మీద బల్లి పురుగు దగ్గరకు ఎలా కదులుతున్నది, 
లబక్‌మని దాన్ని ఎలా పట్టుకొంటున్నది. ఊరక చూస్తాము. ఉదాసీనంగా 
చూసాము. రాగద్వేషాలు వగైరా ఏమీ లేకుండా ఊరక చూస్తాము. 
అలాగే మేఘశకలాన్నీ, ఉన్నదున్నట్లు చూస్తాము. ఆలోచనలను గమనించే 
విధానం ఏమిటంటే వాటికి పేర్లు పెట్టకూడదు. “ఇది రాగము, ఇది 
ద్వేషము. ఇది అసూయ, ఇది ఈర్ష” అని పేర్లు తగిలించరాదు. 
[naming చేయరాదు). అదిమివేసే పయత్నం (suppression) 


“ నడుస్తున్నప్పుడు" నడుస్తున్నానని, కూర్చున్నప్పుడు కూర్చున్నానని - ఇలా ప్రతి పనిని 
ఎప్పటికప్పుడు ఒక ప్రక్క గమనిస్తూ ఉండడాన్ని సంప్రజన్యం (11 awareness) 
అంటారు. పనులు మూడు రకాలు కాయిక వాచిక మానసికములు. మాట్లాడేటప్పుడు 
ఏమి మాట్లాడుచున్నాను, ఎలా మాట్లాడుచున్నాను గమనిక కలిగియుండడమూ, 
ఆలోచనలు (1108826 and feelings) ఎలా ఎలా కదులుతున్నాయి గమనిక 
కలిగియుండడమూ సంప్రజన్యం (awaareness) అవుతుంది. సంప్రజన్యం అలవడితే 
ఎన్నో అనర్జాలనుండి విముక్తులవుతాము. 


పారమితలు 23 


చేయరాదు. సమర్థించడము (justifying) చేయకూడదు. వ్యాఖ్యానమూ 
(interpreting) చేయుకూడదు. ఉపుక్షించడవమూ (ignoring) 
చేయకూడదు. ఊరక సాక్షిమాతంగా గమనిస్తూ ఉంటే సరిపోతుంది. 
వితర్కాలు మాయమవుతాయి. మనస్సుకు చల్లదనం చేకూరుతుంది. 
* % x 
సదాపరుదితుడు* (EVer Weeping) 

(వజ్ఞాపారమిత అనగానే నద్మావరుదితుడు అనే బోధినత్తుడు 
జ్ఞాపకానికి వస్తాడు బోధినత్సుల అధ్యాత్మ సావాసాలను మాటేమాటేకీ 
న్మరించుకౌన్నా చాలు జున్మ ధన్సుమవుతుంది. నద్మావదుదిత వు త్తాంతంతో 
ఈ అద్వాయాన్లి ముగిన్తున్సందులకు ఆనందంగానూ డన్బది. 

బోధిసత్తుడైన సదాపరుదితుడు ,పజ్ఞాపారమితను (౧6గ6.- 
tion of wisdom) పర్యేషించదలచినవాడై (10 serch), బ్రహ్మచర్యం 
(holy life) చరించాడు. లాభ (8౦1౧), సత్కార (౧0౧౦౦౮౧), శ్లోకములను 
(fame= కీర్తి అతను వాంఛించలేదు. అరణ్యంలో ఏకాంతవాసం 
చేస్తున్న అతనికి ఒకనాడు అంతరిక్షంనుండి దివ్యవాక్కులు వినిపించింది. 


* అష్టసాహస్రిక ప్రజ్ఞాపారమిత సూత్రం చివర 'సదాప్రరుదితుని వృత్తాంతం చెప్పబడింది. 
ఇదొక అద్భుతమైన అవదానం (edifying 50000. మొదట్నుంచి చివరిదాక కథ 
భూమి మీద నడవదు. ఉదాత్తమైన స్వప్నజగత్తులోనే కథ నడుస్తుంది. బస్సు 
తప్పిపోయినట్టు, రైలు వెళ్లిపోయినట్లు, పరీక్ష వ్రాస్తూ ఇంకా బోలెడు ప్రశ్నలు 
మిగిలియుండగానే బెల్లు మోగినట్టు, -ఇలా సాదాసీదా కలల స్థాయిలోనే దిగబడిపోయిన 
చిత్తాన్ని పైకి లేవదీసే శక్తి మహాయాన సూత్రాల్లో ఉన్నది. 


ర 


“కులపుతా (50% ofa good family), నీవు తూర్పు దిక్కుగా 
వెళ్లుము. అక్కడ ప్రజ్ఞాపారమితను వినగలవు. నీ ప్రయాణంలో శరీర 
ఆయాసాన్ని లెక్కబెట్టవద్దు. స్యానమిద్ధములకు (sloth and torpor) 
వశం కావద్దు. అన్నపానీయాల విషయమై ఆలోచనలు వద్దు. ముందుగానే 
పణాళికలు (Making definite plans) వేసుకొని పయాణించకు. 
దశదిశల్లో ఎన్నో వింతలు ఎచితాలు జరుగుతూనే ఉంటాయి. నీ 
పయాణంలో వాటిపట్ల కుతూహలాలు చూపకుండా ప్రయాణించుము. 
య (individuality view) అనే పెనుభారంతో ప్రయాణించకు. 
ఆ పెనుభారం వల్ల బుద్ధధర్మాలకు దూరమవుతావు. బుద్ధధర్మాలకు 
దూరమైతే సంసారచకంలోనే తిరుగుతూ ఉంటావు. సంసారంలో 
తిరిగేవాడు ప్రజ్ఞాపారమిత కోసం ప్రయాణం చేయలేడు.” 

అంతరిక్షంనుండి వెలువడిన దివ్య వాక్కులను ఆలకించిన 
సదా,పరుదితుడు (పతివచనంగా “ఫీష్మ్కగర్దితనిర్లోషస్వరమా, నీవు 
ఆదేశించిన విధంగానే నడుచుకొంటాను. ఎందుకంటే నేను సమస్త 
జీవులకు వెలుగునివ్వగల శక్తిని సంపాయించదలచాను. బుద్దధర్మాలు 
నా స్వంతమైనప్పుడే నాకు ఆ శక్తి కలుగుతుంది” అన్నాడు. “సాధు 
సాధు” (౭ spoken, well spoken) అని ఆ దివ్యస్వరం 
సద్యాపరుదితుణ్ణీ మెచ్చుకొనింది. 

సద్యాపరుదితుడు తూర్పు దిక్కుగా (పయాణించాడు. 
కొంతదూరం ప్రయాణించాక “ఎంత దూరం నేను పయాణించాలో 
ఆ దెవ్యస్వరాన్ని అడిగి తెలుసుకొనకుండా బయలుదేరితినిగదాి” అనుకొని 


పారమితలు 25 


అక్కడే ఆగాడు. “నేనెప్పుడు ప్రజ్ఞాపారమితను వినగలను?” అనే 
_వ్యాకులచిత్తంతో తపించిపోయాడు. ఉన్న ఒక్కగానొక్క పుతకుడు 
హఠాత్తుగా మరణిస్తే తండియైనవాడు ఎలా విలపిస్తాడో అలా 
సదాప్రరుదితుడు ప్రజ్ఞాపారమితకోసం రోదించాడు, ఇకందించాడు, 
శోకించాడు, పరిదేవమానుడయ్యాడు (lamented). 
“ోపజ్ఞాపారమితను ఎప్పుడు వినగలను”” అని పరితపిస్తున్న 
సదాప్రరుదితునికి తథాగత వ్మిగహం సాక్షాత్కరించి “సాధు సాధు 
కులప్షుతా, పూర్వకాలీన బోధిసత్తులు కూడా నీలాగే పజ్ఞాపారమితను 
అన్వేషించారు. ఇదే వీర్యంతో ఉత్సాహంతో ముందుకు పొమ్ము. 
ఇక్కడికి సరిగ్గా ఐదు వందల యోజనాల దూరంలో గంధవతి అనే 
మహానగరం ఉన్నది. ఆ నగరం మధ్యలో నిత్యపముదితం, అశోకం, 
శోకవిగతం, పుష్పచ్చితం అనే సుర్లు కలిగిన నాలుగు ఉద్యాన 
వనములున్నాయి. ఆ ఉద్యానవనముల మధ్య ఒక మహాభవనమున్నది. 
ఆ భవనములో బోధిసత్త ధర్మోద్గతుడు నివసిస్తున్నాడు. ఆయన ఆ 
నగరవాసులకు ప్రజ్ఞాపారమితను ఉపదేశిస్తుంటాడు. నగరం మధ్యలో 
ఆయన కోసం ప్రత్యేకంగా ఆ నగరవాసులు బహుసుందరమైన ఆసనాన్ని 
(0౮1౧11 నిర్మించారు. ఆ ఆసనం మీద ఉపవిస్టుడై ధర్మోధ్గతుడు 
పజ్ఞాపారమితను నగరవాసులకు ఉపదేశిస్తుంటాడు. నగరవాసులు 
ధర్మం పట్ల అమిత గౌరవంతో, (శద్ధతో ఆ ఉపదేశాన్ని వింటారు. 
వందలు వేలు లక్షల మంది దేవతలు కూడా అక్కడికి వచ్చి చేరుతారు. 


26 ప్రజ్ఞాపారమిత 


ఆ ఉపదేశాన్ని ఆలకించినవారికి ఇక తిరోగమనం అనే దుస్థితి ఉండదు. 
నీవు ఆయన వద్దకు. వెళ్లుము.” 

తథాగత విగహం పలికిన వాక్యాలు విని సదాపరుదితుడు 
తుష్టి చెందాడు. (600౧16౧166). ఉద,గుడయ్యాడు (61061661). 
. ఆత్తమనస్కుడయ్యాడు (0/౮1). పముదితుడయ్యాడు (0౪/6! [oyed). 
పీతిసౌొమనస్యజాతుడయ్యాడు (1౮016౧1. విషదిగ్గమైన శల్యం (001- 
50౧661 arrow) తగిలిన వ్యక్తి ఎలా' అన్యమైన చింతలన్నీ మానివేసి “ఈ 
విషళల్యం నుండి నన్ను కాపాడే వైద్యుణ్ణి అతి త్వరగా పొందాలి” అనే 
తత్పరత కలిగియుంటాడో అలాగే సదాప్రరుదితుడు కూడా “ఎప్పుడు 
నేను ధర్మోద్గతుణ్లి చూడగలను, మనస్సును పూర్తిగా విముక్తం చేసేటువంటి 
పజ్ఞ్జాపారమితను వినగలను అని పరమ ఉత్కంఠభరితుడయ్యాడు. 
ఆ పృథివీ పదేశంలోనే నిలిచియున్న సదాప్రరుదితునికి గంధవతీ నగరంలో 
ధర్మోద్గతుడు ఉపదేశిస్తున్న ప్రజ్ఞాపారమిత సందేశం వినిపించింది. ఆ 
ఉపదేశాన్ని వింటుంటే అతనికి అనేక సమాధిముఖములు (doors to 
concentration) అభిముఖమైనాయి. 

అప్పుడు సదాప్రరుదితుణ్లి దశదిశల్లో ఉన్న అసంఖ్యాక బుద్దులు 
సాధుకారం (6౧౧|౦౮666)) చేసి ఇలా అన్నారు: “మేము కూడా పూర్వం 
నీలాగే పజ్జాపారమితను అన్వేషిసూ ఈ సమాధులను పొందాము. 
మా గమ్యాన్ని చేరాము. బుద్దధర్మాలయందు పతిష్టితులమైనాము. 
సర్వధర్మముల పట్ల అమన్యమానతయే (absence of all self-con- 
ceited imaginings) ఈ ప్రజ్ఞాపారమిత. ఈ ప్రజ్ఞాపారమిత వల్లనే 


ఆ౩౪ఆ౦౨లఆలు 2] 


మా దేహములు సువర్గవర్లంతో (పకాశిస్తున్నాయి. ముప్పైరెండు 
మహాపురుషలక్షణాలు, ఎనభై అనువ్యంజనాలతో, వ్యామప్రభతో (5plen- 
did halo) విరాజిల్లుచున్నాము. అచింత్యమైన (Unthinkable), 
అనుత్తరమైన (5౮0reMe) బుద్దజ్ఞానాన్ని, బుద్దపజ్జను, బుద్రసమాధిని 
పొందాము. ఈ గుణపారమితల విషయం శావకులకు, పత్యేకబుద్దులకు ' 
గోచరం కాని విషయం. కనుక నీవు ఈ ధర్మాల పట్ట గౌరవాన్ని 
ఇష్టాన్ని ఉత్సాహాన్ని కలిగియుండుము. , కల్యొణమితుని (501100! 
౮166) పట్ల కూడా (పమ, గౌరవమును కలిగియుండుము. అనుత్తర 
సమ్యక్‌ సంబోధిని అచిరకాలంలోనే పొందగలవు” 

“నా కల్యొాణమితుడెవరు” అని సదాప్రరుదితుడు ప్రశ్నించాడు. 
సమాధానంగా ఆ దివ్యమూర్తులు ఇలా అన్నారు: “గంధవతీనగరంలోని 
ధర్మోద్గతుడే నీ కల్యాణమితుడు. అతని ప్రభావం వల్లనే నీవు ఈ 
సమాధులను (౯OnCeNtrations) పొందగలిగావు. అతణ్ణి భక్తితో 
సేవించుము. త్రిసాహస మహాసాహస ధాతువులోని సకల భోగ్యవస్తువులు 
సమర్పించి అసంఖ్యేయ కల్పాలు అతణ్ణి నీవు సేవించినా నీ బుణం 
తీరదు. అతని వల్ల నీవు పొందిన పొందబోయే ప్రయోజనం అటువంటిది. 

సదాపరుదితుడు సమాధుల నుండి (COnNCentrations) 
వ్యుత్తితుడై “నాకు గోచరించి తిరిగి అంతర్హితులైన తథాగతులు 
ఎక్కడ్నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్లారు? దీనికి సమాధానం ధర్మోద్గతుణ్ణ్ఞి 
అడిగి తెలుసుకొంటాను. ఆయన ధారణీలు (ధారణి =5hOr for- 


mulas which enable us to remember the salient points of 


28 పజ్ఞాపారమిత 


the doctrine) తెలిసినవాడు. పంచ అభిజ్ఞాసంపన్నుడు. నా 
కల్యాణమిత్రుడు. ఆయన్ను తలచుకొంటేనే ఆయన పట్ల నాలో ట్రేమ 
eden ప్రసాదం (60౧166౧౦౪9), చితీకారం (esteem), గౌరవం 
(respect) సొంగిపొరలుతూ తనువు పులకరించిపోతున్నది. నను 
ఆయన్ను సమీపించి సాష్టాంగ నమస్కారం చేసినపుడు ఇవ్వడానికి నా 
వద్ద ఏమీ లేదు. అయ్యో, ఎంత దరిదుడను! వస్తాలు, రత్నాలు, 
సువర్ణం, మణులు, ముత్యములు, వైడూర్యములు, శంఖశిలలు, 
ప్రవాళములు, రజతం, పుష్పం, ధూపం, గంధం, మాల్యం, విలేపనం, 
చూర్ణం, చీవరం, ఛతం, ధ్వజం, ఘంట, పతాకం ఏమీ లేనివాడను. 
నేను ఎలా ఆయనను సత్కరించగలను? గౌరవించగలను? నా ఈ 
దరిదతను తలచుకొంటే హృదయంలో పీతిగానీ ప్రామోద్యంగానీ 
కలుగడం లేదు. ఏదో ఒకటి చేయాలి. నన్ను నేను ఎవరికైనా 
వికయించుకొని ఆ వచ్చిన మూల్యంతో ధర్మోద్గతుణ్ణి సత్కరిస్తాను. 
అనవర్శాగమైన (beginningless and endless) ఈ సంసారంలో 
కోటానుకోట్ల ఆత్మభావాలు (bodies) భగ్నములై నాయి, కీణించాయి, 
నోశించాయి. కానీ ఇటువంటి ఒక సత్కార్యానికి అవి 
ఉపయోగపడకుండానే వృథా అయినాయి అని కృతనిశ్చయుడై 
(ప్రయాణం: సాగించాడు. 

(ప్రయాణంలో అపరాజిత అనే ఒక నగరం చేరాక 
సదాప్రరుదితుడు విపణివీధుల్లో “ఎవరికి మనిషి కావాలి?” అని ఘోషిసూ 
తిరిగాడు. పాపాత్ముడైన మారుడికి అది నచ్చలేదు. “ఇతను తన్ను 


పారమితలు 29 


తాను విక్రయించుకొని ధర్మోద్గతుణ్ణి సత్కరించి (పజ్ఞాపారమితను 
విన్నాడంటే అపైన నాకు అసాధ్యుడైపోతాడు. నా అధీనంలో ఉన్న 
(డ్రుజలను నా పిడికిలినుండి తప్పించగలిగే శక్తిమంతుడైపోతాడు. కనుక 
 అడ్డ్దుకుంటాను” అని నిశ్చయించి సదాప్రరుదితుని ఘోషణం ఎవరూ 
ఆలకించనివిధంగా చేశాడు. సదాప్రరుదితుడు తన ప్రయత్నం 
కులించకపోవడం చూసి తీవ పరితాపానికి లోనయి ఏకధారగా కన్నీళ్లు 
కారుతూ నిలబడినాడు. 

దేవరాజు శక్రుడు అతని ధర్మకామతను పరీక్షించదలచి, 
యువకుని రూపం ధరించి అతణ్ణి సమీపించి “కులపుతా (50౧ 00 
ర్రంం0d family), ఎందుకు దీనదీనంగా విలపిస్తూ కన్నీళ్లు కార్చుతున్నావు”” 
అని ప్రశ్నించాడు. “ఆర్యధర్మోద్గతుణ్లి సత్కరించడానికి, ధర్మపూజ 
చేయడానికి నన్ను నెను వికయించుకోదలచాను. కానీనా (ప్రయత్నాలు 
విఫలమయ్యాయి. మాణవకా (/00౧8 Mn), నీవైనా నాకు 
సహాయపడితే ఆనందిస్తానూ అన్నాడు సదాప్రరుదితుడు. “మనిషితో 
నాకు అవసరం లేదు. కానీ మా నాన్నగారు ఒక యజ్ఞం చేస్తున్నారు. 
దానికి మనిష హృదయం, రక్తం, అస్తిమజ్జ (౧౫౮౫౦౪7) కావాలి. ఇవ్వడానికి 
నీవు సిద్దమేనా?” అన్నాడు అతడు. ఆ మాణవకుని మాటలు వినగానే 
సదాప్రరుదితుడు హృష్టచిత్తుడయ్యాడు. “ఆహా! ఇప్పటికికదా నా 
మనోరథం నెరవేరింది! ఈ మాణవకుడు క్రాయకుడుగా (0౮/6౧ 
అభించాడుూ” అనుకొని పరవు (పవూదంతో దుష్కరచర్యకు 


30 ప్రజ్హాపారమిత 


వీరిరువురి సంభాషణను 'పాసాదతలం నుఠది వినిన శేష్టిదారిక 
(merchant's daughter) వేగంగా క్రిందికి దిగి వీధిలోనికి వచ్చి 
సదాప్రరుదితుణ్లి ఆ దుష్కరచర్యనుండి వారిస్తూ “కులపుతా, ఎందుకీ 
దుష్కరచర్యకు పూనుకొంటున్నావు? దీని వలన నీకు కలిగే ప్రయోజనం 
ఎమిటి?” అని ప్రశ్నించింది. “దారికా (బాలికా), ధర్మోద్గతుణ్లో 
సత్కరించి పూజించి ప్రజ్ఞాపారమితను వినదలచాను. అనుత్తర సమ్యక్‌ 
సంబోధిని పొంది సకల జీవులను సముద్దరించే శక్తిని బడయదలచాను. 
సువర్ణ్గవర్ణమైన దేహాన్ని ముప్పైరెండు మహాపురుషలక్షణములతోనూ 
(auspicious signs), ఎనభై అనువ్యంజనములతోనూ (MiNOr signs), 
అనంత దిశలకు ప్రభలు విరజిమ్మే వ్యామపభతోను (5016౧616 halo) 
విరాజమానంగా ఉండే రూపకాయాన్ని పొందదలచాను. మహామై తిని, 
మహాకరుణను, మహాముదితను, మహాజపేక్షను పొందదలచాను. నాలుగు 
వైశారద్యములను (100! grounds of self-confidence), నాలుగు 
ప్రతిసంవిత్తులను (100! analytical knowledges), ఐదు అభిజ్ఞలను 
(five super knowledges), పద్దెనిమిది ఆవేణిక బుద్ధధర్మాలను (6;8౧- 
teen special dharmas of Buddha), దశ బలములను (8౧ pow- 
ers of Buddha) పాందదలచాను అన్నాడు సదాప్రరుదితుడు. 

“ఆశ్చర్యం, ఆశ్చర్యం కులప్పుతా, ఆశ్చర్యం! ఉదారములు 
(6401160), ప్రణీతములు (5001106) అయిన ధర్మాలను పొందదలచావు. 
నీవు చెప్పిన పెక్కు ధర్మాలలో ఒక్క ధర్మం పొందడానికైనా సరే 
గంగానదీ ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని కల్పాల్లో (aeons) 


పొరమితలు 31 


సముపార్దించుకొన్న పుణ్యరాశి కూడా సరిపోదు! ధర్మోధ్గతుణ్ణి 
సత్కరించడానికోసం కావలసిన పూజా |దవ్యములన్నిటినీ తీసుకొని 
నేను నీ వెంట వస్తాను ఆయన అన్నుగహంతో మన జీవితాలను 
ధన్యం చేసుకొందామూ అనింది శేష్టిదారిక. 

మాణవకుడు నిజరూపం ధరించి *సదాపరుదితా, వ్‌ 
దృఢచితాన్ని, ధర్మార్థికతను మెచ్చుకొని నీకు ఒక వరం ఇవ్వదలచాను 
కోరుకో” అన్నాడు. “అనుత్తరమైన ($500/8గ6) బుద్దధర్మాలను నాకు 
ఇవ్వండి” అన్నాడు సదాప్రరుదితుడు. “ఇవ్వడానికి నాకు సాధ్యం 
కాని వరాన్ని కోరావు. వావల్ల కాదు” అని శకుడు అంతర్జానమయ్యాడు. 

శేష్టిదారిక, సదాప్రరుదితుడు రథారూఢులై గంధవతీనగరానికి 
బయలుదేరారు. నగరం పొలిమేరలో దివ్యమైన కూటాగారాన్ని (pointed 
tంw౭r) చూశారు. దివ్యమైన మందార పుష్పాలను, చందన చూర్చాన్ని, 
సువర్ణ చూర్గాన్ని ఆ కూటాగారం మీద వెదజల్లుతూ పరమభక్తితో 
అర్చిస్తున్న అసంఖ్యాక దేవతా గణాన్ని కూడా చూశారు. ఆ 
దేవతాగణం మధ్యలో ఉన్న ఇందుణ్జి చూసి సదాప్రరుదితుడు ఆశ్చర్యంతో 
“క కూటాగారం మీద దేతాగణాలు ఎందుకు ఇంత భక్తిని 
చూపుతున్నారు”ొ అని ప్రశ్నించాడు. “దేవతలు భక్తితో పూజింప 
దగినది ఇంతకన్నా శేస్టమైనది ఈ లోకంలో వేరే ఏదీ లేదు. ఈ 
 కూటాగారంలో ధర్మోధ్గత లిఖిత (పజ్ఞాపారమితా (గంథం ఉన్నది. 
ఆయన బంగారు పట్టీల సుద వైడూర్యం కరిగించి చేసిన సిరాతో 
(పజ్ఞాపారమితను లిఖించి ఎడు ముదలతో (seals) ఇందు 


32 ప్రజ్ఞాపారమిత 


భదపరచినాడు. ప్రజ్ఞాపారమితామాత దర్శనం మేము చేయలేకపోయినా 
అమె (ప్రతిరూపంగా భావించి ఈ కూటాగారాన్ని అర్చిస్తున్నామూ 
అన్నాడు భక్తిపరవశంతో శక్రుడు. సదాప్రరుదితుడు వెంటనే రథాన్నుంచి 
క్రిందకు దిగి ఆ కూటాగారానికి ప్రదక్షిణం చేసే *తథాగతజనని, 
బోధిసత్త్వమాతా, దేవీ (పజ్ఞాపారమితమాతా” అంటూ సాష్టాంగ 
నమస్కారం చేశాడు. _ శ్రేష్టిదారిక కూడా. పూజా (ద్రవ్యాలతో ఆ 
కూటాగారాన్ని పరమ భక్తితో అర్చించింది. 

“ధర్మోధ్గతుడు నివసిస్తున్న పరమ పావన క్షేతానికి వచ్చాము. 
ఇక రథారూఢులై పయనించడం తగదు. కాలినడకన పోదాము” అని 
సదాప్రరుదితుడు ముకుళిత హస్తాలతో కాలినడకన బయలు దేరాడు. 
శేష్టిదారిక అతణ్ణి అనుసరించి నడిచింది. 

x x xx 

“తధథాగతులు ఎక్కణ్ణుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్లారు?” 
అని సదాప్రరుదితుడు అడిగిన ప్రశ్నకు ధర్మోధ్గతుని సమాధానం: ' 

ధర్మోధ్రతుడు = కులపుతా, తథాగతులు ఎక్కణ్లుంచీ రాలేదు, 
ఎక్కడికీ వెళ్లనూ లేదు. తథతా (500%౧6:5) అనేది అచలితము 
(does not move). తథతా ఏదియో అదియే తథాగతుడు. కులపుతా, 
అనుత్న్వాదం (n౦n-production) వచ్చేది కాదు, పోయేది కాదు. ఏడె 
అనుత్ప్చాదమో అదియే తథాగతుడు. కులపుతా, భూతికోటి (60! - 
iy-limif) యొక్క ఆగమనమూ (60౧౧1౧8) తెలియబడడం లేదు. 
గమనమూ (8019) తెలియబడడం లేదు. భూతికోటి ఏదియో అదియే 


పారమితలు 33 


తథాగతుడు. కులపుతా, అలాగే శూన్యతకు (6౧౧1౧653) ఆగమనమూ 
లేదు గమనమూ లేదు. ఏది శూన్యతయో అదియే తథాగతుడు. 
కులప్పుతా, యథావతా (what exists in accordance with fact) 
ఆగమనం లేనిది. గమనమూ లేనిది. ఏది యథావతా అదియే 
తధాగతుడు. కులప్పుతా, విరాగం (615065510౧) ఆగమనం లేనిది, 
గమనమూ లేనిది. ఏది విరాగమో అదియే తథాగతుడు. కులపుత్తా, 
నిరోధమునకు (510001౧8) ఆగమనం లేదు, గమనమూ లేదు. ఏది 
నిరోధమో అదియే తథాగతుడు. కులప్పుతా, ఆకాశధాతువు (616- 
ment of space) యొక్క ఆగమనమూ తెలియబడడం లేదు. 
గమనమూ తెలియబడడం లేదు. ఏది ఆకాశధాతువో అదియే 
అధాగతుడు. కులపుతా, ఈ ధర్మాలకు బాహ్యంగా, భిన్నంగా తథాగతుడు 
లేడు. ఈ ధర్మముల తథతా (50000659) ఏదియో సర్వధర్మముల 
తథతా ఏదియో తథాగతుని తథతా ఏదియో ఇదంతా ఒకే తథతా 
(suchness). తథతాకు ద్వైధికారం (division) లేదు. ఒకటి రెండు 
మూడు అనే లెక్కకు అవతలది తథతా ఎందుకంటే అసత్తం (11 15 
౧౦౪) కనుక. కులపుతా, వేసవికాలం మధ్యాహ్న సమయంలో ఒకానొకడు 
దూరంలో స్యందమానమైన (11061౧0) మరీచికను (ఎండమావిని) 
చూసి “అదిగో అక్కడ నీళ్లు, వెళ్లి తాగుతాను” అని అటువైపుగా 
పరుగెత్తుతాడుకదా! ఆ నీళ్లను గురించి నీవేమనుకొంటున్నావు? ఆ 
నీళ్లు ఎక్కణ్ణుంచి వచ్చాయి? మళ్లీ ఏ సముదంలో పోయి కలిశాయి? 


34 ప్రజ్ఞాపారమిత 


సదాావదుదితుడూ- మరీచికలో నీళ్లే లేనప్పుడు “అవి ఎక్కణ్లుంచి 
వచ్చాయి? ఎక్కడికి వెళ్లాయి?” అనే ప్రశ్నకే అవకాశం లేదు. దప్పికతో ' 
తపిస్తున్న ఆ బాలజాతీయుడు (foolish fellow), దుప్పజ్ఞజాతీయుడు 
(stupid fellow) మరీచికను చూసి అక్కడ లేని ఉదకం పట్ల 
ఉదకసంజ్ఞను (16166 0f wter) పట్టించుకొని పరుగెత్తుతాడు. కానీ 
అక్కడ ఉదకం స్వభావతః (1౧ 15 0౪/౧ being) లేదు. . 

ధర్మోధతుడు- కులప్పుతా, నీవన్నది నిజం. అలాగే ఎవరైతే 
తథాగతునికి రూపాన్ని వాక్కును కల్పిస్తారో వాళ్లు తథాగతుని ఆగమనాన్నీ 
కల్పిస్తారు (1౧601౧6), గమనాన్నీ కల్పిస్తారు. వీళ్లను కూడా 
బాలజాతీయులు, దుప్పజ్ఞజాతీయులనియే చెప్పవలెను. తథాగతుణ్ణి 
రూపకాయంగా చూడరాదు. ధర్మకాయంగా చూడవలెను. ధర్మతకు 
(real nature of dharmas) ఆగమనం లేదు, గమనమూ లేదు. 
మాయాకార నాటకంలో (MAgical $hంw) కనిపించిన రథ గజ తురగ 
పదాతులకు ఆగమనమూ లేదు గమనమూ లేదు. అలాగే తథాగతుని 
విషయమూ. కులప్పుతా, ఒకానొకడు స్వప్నంలో ఒక తథాగతుళ్లో, 
ఇద్దర్ని ముగ్గుర్ని నలుగుర్ని ఐదుగుర్ని ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది 
పది ఇరవై ముప్పై నలభై ఏభై వంద వేయి ఇంకా అధిక సంఖ్యలోనూ 
తథాగతులను చూసి మేల్కొన్నాక అతనికి ఒక్క తథాగతుడు కూడా 
కనిపించడు కదా, నీవేమనుకొంటున్నావు? స్వప్నంలో కనిపించిన ఆ 
తథాగతులు ఎక్కణుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్లిపోయారు? 

నద్మాపరుదితుడు- స్వప్నంలో కనిపిరచేని దేనికీ పరినిష్పత్తి 


(status of full and perfect reality) లేదు. స్వప్నం కేవలం 
మృషావాదమే (deceptive). 

ధర్మోధతుడు- నీవన్నది నిజం. “*సర్వధర్మాః స్వప్నోపమాళి” 
అన్నాడు భగవానుడు. ఇది తెలియనివాళ్లు తథాగతుణ్ణి నామకాయంగా 
రూపకాయంగా భావించ ఆగమనాన్ని గమనాన్ని కల్పిస్తారు (1౧౦౮- 
ine). ధర్మతను (1/06 nature of dharmas) తెలియనివాళ్లందరూ 
బాలజాతీయులైన పృథక్‌జనులు (1001150 common people). వీళ్లు 
సంసారచకంలోనే తిరుగుతూ ఉంటారు. (పజ్ఞాపారమితకు, 
బుద్ద ధర్మాలకు దూరం అవుతారు. భగవానుని ఉపదేశాన్ని 
యథాతధంగా గ్రటాంచినవాళ్లు దేనియొక్క ఆగమనాన్ని కల్పించరు. 
గమనాన్నీ కల్పించరు.  ఉత్పొదమును (production) కల్పించరు, 
నిరోధమునూ (51000100) కల్పించరు. అనుత్తర సమ్యక్‌ సంబోధికి 
సమీపంలో చరించేవాళ్లవుతారు. _పజ్ఞాపారమితకు సమీపంగా 
చరించేవాళ్లముతారు. రాస్ట్రిఎండానికి[(61005) న్యాయం 
చేకూర్చేవాళ్లవుతారు. దక్షిణీ యులవుతారు (worthy of gifts). 
కులపుతా, వీణ నుండి శబ్దం పుట్టినపుడు అది ఎక్కణ్లుంచో రాలేదు. 
ఆగినపుడు ఆ శబ్దం ఎక్కడికో వెళ్లిపోలేదు. హేతు ప్రత్యయ సామగిని 
(causes and conditions) అపేక్షించి (depending) శబ్దం 
ఉత్పన్నమయింది. దోణిని (boat shaped hollow body of the 
veena) అసేక్షించి, చర్మాన్ని (parchment sounding board) 


అపేక్షించి, తంతులను (511౧09) అపేక్షించి, దండాన్ని (౧౦|[04/ arm 


36 ప్రజ్ఞాపారమిత 


of the Veena) అపేక్షించి, ఉపధానములను (bindings) ఆపేక్షించి, 
కోణమును (Plectrum) అసేక్షించి, పురుష వ్యాయామాన్ని (exertion 
of the person who plays if) అపేక్షించి వీణాశబ్దం వెలువడుతుంది. 
హేతు (1౮5౭5) ప్రత్యయ (conditions) అధీనంగా శబ్దం వెలువడుతుంది. 
దోణినుండి మాత్రమే వెలువడదు. అలాగే ఇతరములనుండి మ్నాతమే 
వెలువడదు. అన్నిటి సమాయోగం (6ంmMbination) వల్ల శబ్దం 
వెలువడుతుంది. శబ్దం వెలువడినపుడు అది స్వభావతః (10 115 0౪/౧ 
being) ఎక్కణ్ణుంచో రాలేదు. శబ్దం ఆగినపుడు అది స్వభావతః (in 
its own beinర్రఎక్కడికో వెళ్లిపోలేదు. అలాగే భగవంతులై న 
తథాగతుల దివ్యశరీరములు హేతు (పత్యాయాధీనములు. * అనేక 
కుశల మూల ప్రయోగ పరినిష్పన్నములు (it has been brought to 
perfection through exertions which have led to many whole- 
some roots). ఒక హేతువు వల్ల ఒక ప్రత్యయం వల్ల ఒక కుశలమూలం 
వల్ల బుద్దకాయం పభవించలేదు. అౌతుకమూ (without cause) 
కాదు. అనేక హేతు పత్యయముల వల్ల సముత్సన్నమయింది. 
సముత్పన్నమైనప్పుడు స్వభావతః (1౧ ॥t'$ 0౪/౧-061౧0) ఎక్క౭ఖుంచో 
రాలేదు. అంతర్జానమైనపుడు స్వభావతః (1౧ 5 ంwn-being) ఎక్కడికో 
వెళ్లిపోలేదు. _కులపుత్రా, అలాగే సర్వధర్మములలోనూ నీవు ఈ 
ధర్మతనే (true nature of all dharmas) చూడాలి. తథాగతులను 
మరియూ సర్వధర్మములను అనుత్పన్నములుగా (Neither produced) 
అనిరుద్ధములుగా (౧౦51౦0౧౧66) నీవు తెలుసుకొన్నావు కనుక అనుత్తర 


పారమితలు 37 


సమ్యక్‌ సంబోధికి అర్హుడవయ్యావు. ప్రజ్ఞాపారమితలోనూ ఉపాయ 
కౌశల్యంలోనూ (5161 1౧ Mens) చరిస్తావు. 

తథాగత ఆగమన గమనములను నిషేధిస్తూ ధర్మోద్గతుడు 
చేసిన పరమగంభీరమైన ఆ భాషణమునకు మహాప్పథ్వి మరియు త్రిసాహస 
మహాసాహ్మస లోకధాతువు (great trichiliocosm) ఆరు విధములుగా 
చలించిపోయింది. కంపించిపోయింది. మారభవనములన్నీ సంక్షోభం 
చెందాయి. త్రిసాహ్మసమహాధాతువులో ఉన్నట్టి తృణ (g్రr055e5) 
గుల్మ (shrubs) బౌషధి (herbs) వనస్పతులు (1665) అన్నీ కూడా 
ధర్మోధ్గతుడు ఉపవిష్టుడై ఉన్నట్టి దిక్కునకు భక్తితో వంగినాయి. 
అంతరిక్షంనుండి ఇందుడు, దిక్పాలకులు దివ్యచందనచూర్లాలను 
దివ్యపుష్పాలను వెదజల్లుతూ ధర్మోద్గతుణ్లి అర్చించి ఇలా అన్నారు: 
“నేడు కదా మన జన్మ ధన్యమయినది. మహాసత్తుడైన ఈ బోధిసత్త్వ 
ధర్మోధ్గతుడు చేసిన పరమార్ధ ప్రసంగం మహా గంభీరంగా ఉన్నది. 
సర్వలోక విపత్యనీకంగా (CONtrary to the whole world) ఉన్నది. 
సత్కాయదృష్టిలో (individuality vi౭w) నాటుకుపోయినట్టి వారికి, 
దృజష్టపరావుర్శల్తో (speculative or dogmatic views) 
చిక్కుకుపోయినట్టివారికి ఈ పరమగంభీర భాషణము ఒక ముక్క 
కూడా అర్ధం కాదు.” 

3k x xk 

సూర్యాస్తమయమయ్యింది. ధర్మోధ్గతుడు ఆసనంనుండి లేచి 

తన నివాసభవానికి వెళ్లాడు. సదాప్రరుదితుడు ఆ చోటు వదలిపెట్టలేదు. 


38 ప్రజ్ఞాపారమిత 


“ధర్మకాముడనైన నేను జాగరూకుడనై ఉంటాను. ధర్మోద్గతుడు మళ్లీ 
ధర్మాసనం మీదికి వచ్చేవరకు నేను కూర్చోను, పడుకోను. నిలిచి 
ఉంటాను లేదా నడుస్తుంటాను” అనుకొని ఆ రెండు ఈర్యాపథముల 
(bodily postures), యందే దేహాన్ని ఉంచుతూ ఆ రాతి జాగరం 
చేశాడు. స్యానమిద్ధములకు (51010 and torpor), కామవితర్కములకు 
(preoccupation with sense desires), వ్యాపాదవితర్కానికి (111- 
wll) చిత్తంలో చోటివ్వలేదు. “ధర్మోధ్గతుడు మళ్లీ ఎప్పుడు వస్తాడు, 
ఎప్పుడు మళ్లీ ఆ దివ్య సందేశాన్ని వినగలుగుతాను”” అనే తత్పరతతో 
జాగరం చేశాడు.  శ్రేష్టిదారిక కూడా అతణ్ణి అనుసరించి జాగరం 
చేసింది. 
3k కన xk 

ధర్మోధ్గతుడు మళ్లీ ధర్మాసనం మీదికి వచ్చే వేళ అయ్యింది. 
సద్యాపరుదితుడు చక్కగా ఆసనాన్ని అమర్చి పరిసరాలను శుభం చేసి 
ఆ మహాసత్తుని రాక కోసం కాచుకొన్నాడు. గాలికి దుమ్ము రేగడం 
చూశాడు. “అయ్యో, ఈ దుమ్ము ఆ మహాసత్తుని మీదికి 
పోతుందికదా! ఎలా? అనుకొని నీళ్లు చిమ్మదలచి నీటి కోసం చూశాడు. 
పాపాత్ముడైన మారుడు సదాప్రరుదితుని చిత్తాన్ని క్రుంగదీసి దౌర్మనస్యం 
(066610౧) పాలు చేసి అతని ధర్మోత్సాహాన్ని దెబ్బతీయాలనుకొని 
సదాప్రరుదితునికి ఒక బొట్టు నీళ్లు కూడా లభించకుండా చేశాడు. 
మహాసత్తుడైన బోధిసత్త సదాపరుదితుని చిత్తం వికారం చెందలేదు. 
“నీళ్లు దొరక్కపోతే ఏమి? ఈ భూపదేశాన్ని నా రక్తంతో తడుపుతాను. 
అనవర్శాగమైన (beginningless and endless) ఈ సంసారంలో ఎన్నో 


పారమితలు 39 


సార్లు ఈ దేహం వృథాగా భగ్నం అయ్యింది. ఇంతటి పుణ్యకార్యం 
కోసం ఇప్పుడు భగ్నం చేయడానికి విచారం ఎందుకు? ధర్మోద్గతుని 
పదికి దుమ్ము పోరాదు. ఇదియే నాకు ముఖ్యం” అనుకొని 
ఉద్యుక్తుడయ్యాడు. అతని త్యాగనిశ్చయాన్ని దివ్యదృష్టితో తెలిసికొనిన 
ఇంద్రుడు “సద్మాపరుదితుడు అనుకొన్నది తక్షణం చేసివేసాడు. అతణ్ణి 
అనుసరిస్తూ శేష్టిదారిక కూడా అలానే త్యాగానికి సిద్ధపడుతుంది. 
దీన్ని నివారించాలి” అనుకొని తన ప్రభావంతో ఆ భూపదేశాన్ని 
వెంటనే దివ్య చందనఉదకంతో తడిపివేశాడు. 
x xk xx 

అనేక లక్షల సంఖ్యలో గుమికూడిన ఆ సర్షదంలో (సమో 
assembly) ధర్మోధ్గతుడు గావించిన ,పజ్ఞాపారమితాదేశన (d౭గంn- 
stration of perfection of wisdom) వినిన సదాపరుదితునికి అరవై 


లక్షల ముప్పై సమాధులు (Concentrations) కలిగాయి. 


మ యయ నా ఏట 


సదాప్రరుదితుణ్ణి స్మరించగానే నామధేయ సామ్యం వల్ల వెంటనే 
మరో బోధిసత్తుడు జ్ఞాపకానికి వస్తాడు. ఈ బోధిసత్తుని వృత్తాంతం 
విపులంగా సద్దర్మపుండరిక సూత్రంలో ఉన్నది. ఇక్కడ దాన్ని సంక్షిప్తం 
చేసి పాఠకులకు అందిస్తున్నాను. 

సదాపరిభూతుడు (EVer Despised) అనే బోధిసత్తుడుండే 
వాడు. ఎవరైనా దారిలో ఎదురైతే చాలు వినయంగా నమస్కరించి 


“మీమీద నాకు చాలా గౌరవం ఉన్నది. మిమ్మల్ని నేను ఎప్పటికీ 


40 ప్రజ్ఞాపారమిత 


అసహ్యించుకోను. భవిష్యత్తులో మీరు తథాగతులు అర్హతులు సమ్యక్‌ 
సంబుద్దులు కాబోతున్నారు అని పలికేవాడు. ప్రజలు మొదట్లో 
అతణ్ణి, అతని మాటలను ఉపేక్షించి ఊరుకున్నారు. కానీ ఎదుట 
పడినప్పుడల్లా అతడు అదే వరసగా వ్యాకరిస్తుంటే (predict చేస్తుంటే) 
వాళ్లకు చిరాకు వేసి “ఎవడా నీవు? మాకొక తలనొప్పిగా 
తయారయ్యావు. మాకు బుద్దత్వం కలుగుతుంది, బుద్దత్వం 
కలుగుతుంది అని ఊదరగొట్రున్నావు. బుద్దత్వాన్ని మేమేవీం 
కోరుకోవడం లేదు. పోరా పో అని కసిరికొటూ అవమానించేవాళ్లు. 
అయినా అతడు తన పద్ధతిని మార్చుకోలేదు. ఆ తరువాత అతను 
కనిపిస్తే చాలు దగ్గరకు రానీయకుండా రాళ్లు తీసుకొని అతని మీదికి 
రువ్వేవాళ్లు. సదాపరిభూతుడు పారిపోయి ఒక చెట్టు వెనకో గోడ 
వెనకో దాక్కొని అక్కడ్నుంచే వాళ్లకు వినిపించేవిధంగా ఉచ్చైఃస్వరంతో 
"మీమీద నాకు చాలా గౌరవం ఉన్నది, పూజ్యభావం ఉన్నది. 
భవిష్యత్తులో మీరు తథాగతులు, అర్హతులు, సమ్యక్‌ సంబుద్దులు 
కాబోవుచున్నారు' అని అరచి చెప్పేవాడు. 

ఇది ఈనాటి కథ కాదు. ఈ లోకధాతువులో జరిగినది 
కాదు. వినిర్భోగ కల్పకాలంలో మహాసంభవ లోకధాతువులో జరిగిన 
కథ! 


ప్పాదయసూతం పరిచయం 

హృదయసూ[ తం ఇరవైఐదు పంక్తుల రూపంలోనూ పద్నాలుగు 
పంక్తుల రూపంలోనూ ఉన్నది. .ఇక్కడ 25 పంక్తుల సూతాన్ని 
తెలుగు అనువాద సహితంగా పాఠకుల ముందుంచుతాను. ఆ 
రోజుల్లో లేఖకులకు రుసుము చెల్లించడానికి ఈ పంక్తుల లెక్కలు 
అవసరమయ్యాయి. 

ఈ ఒక పేజీ చిన్న సూత్రానికి వేయి పేజీల వివరణమూ 
వాయవచ్చు. ఒక పేజీకి ఒక ఏజీ మాతమే అనువదించి 
సరిపెట్టుకోనూవచ్చు. ఈ రచయిత రెండవ పద్ధతి అవలంబించాడు. 

నూరుకోట్ల పంక్తుల ప్రజ్ఞాపారమిత సూతం గంధర్వలోకంలో 
భదపరుపబడియున్నది. కోటి పంక్తుల గంథం దేవలోకంలో ఉన్నది. 
ఇంత పెద్దవి మానవులకు అవసరం లేదని నాగలోకంలో భదపరచ 
బడియుండిన లక్షపంక్తుల గంథాన్ని నాగార్జునుడు వెలుగులోకి తెచ్చాడు. 
మానవుల్లోనూ రుచిభేదాలున్నాయి. కొందరికి విస్తారంగా విషయం 


a ప్రారంభంలో కొన్ని పంక్తులు, ముగింపులో కొన్ని పంక్తులు తీసివేస్తే పద్నాలుగు 
పంక్తుల రూపం అవుతుంది. 


A! 


చెప్పాలి. కొందరికి సంక్షిప్తంగా చెబితే చాలు. సంక్షిప్తరుచి కలిగినవారి 
కోసం ఈ హృదయసూత్రం. 

_ అనువాదంలోకి వెళ్లేముందు హృదయసూత మహిమను 
తెలియజేసే రెండు ఇతినృతాలను పాఠకులకు చెబితే బాగుంటుందికదా! 


అంధగాయకుడు. 

జపాన్‌లో దక్షిణహొన్‌షు సముదతీరంలో షిమొనొసెకి అనే 
నగరం ఉండేది. హాకీ తెగకు, వారి ప్రత్యర్థులకు జరిగిన భయంకర 
సముద్రపోరాట ప్రదేశమది. ఆ యుద్ధంలో హైకీ తెగ మొత్తం వీరమరణం 
పాలయ్యింది. ఆ తెగ అలా అంతరించిపోయినా వారి కీర్తి 
వీరజానపదగాథల రూపంలో పజల్లో నిలిచిపోయింది. షిమొనొసెకి 
నగర సమీపంలో అమిదాజీ దేవాలయంలో ఒక గుడ్డిబాలుడు ఆ 
వీరగాథలను బివా అనే తంత్రీవాద్య సహాయంతో వీనుల విందుగా 
పాడేవాడు. ఎంతసేపు విన్నా విసుగెత్తించని అద్భుతమైన కంఠస్వర 
మాధుర్యం ఆ పీల్లవాడిది. అతని పేరు హొయిచి. (ప్రజలు అప్పుడపుడు 
అతణ్ల తమ వద్దకు పిలిపించుకొని వీరగాథల గానం వినేవారు. 

ఒకనాటి రాతి ఆ పిల్లవాడికి తన వద్దకు ఎవరో వ్యక్తి 
నడచివస్తున్నట్లు చప్పుడు వినిపించింది. ఆ చప్పుడు నల్ల అది ఒక 
సైనికుని నడక అని పిల్లవాడు గుర్తించాడు. అతని ఊహ నిజమే. ఆ 
వచ్చిన వ్యక్త ఇలా అన్నాడు: “నేను సమురాయి వీరుణ్ణి. మా నాయకుడు 
దండుతో ఇటు వెళ్తూ ఈ ప్రదేశంలో కొన్నాళ్తుండదలచి శిబిరంలో 


హృదయసూ(త్రం పరిచయం 43 


స్తున్నాడు. నీ గానం వినాలని ఉవ్విళ్లూరుతూ నిన్ను తోడ్కొనిరమ్మని 
సంపాొడు.”” 

హొయిచి అతని వెంట వెళ్లాడు. రాచశిబిరంలో ప్రవేశించాడు. 
రం చాలా సందడిగానే ఉన్నది. రాజు ఉన్నచోట ఉండే సందడి . 
హొాయిచిని భటులు రాజుగారి ముందుకు తీసుకెళ్లి ఒక మెత్తని 
) పరచి అతణ్ణి కూర్చోమన్నారు. హొయిచీ ఆ తివాచీ మీద 
డైనాడు. హైకీ తెగవారి వీరమరణాన్ని వర్ణించే చివరి విషాద 
ను గానం చేయమని రాజు కోరాడు. 

ఆ సభలో అంగనాజనం కూడా ఉన్నారు. హొయిచి గానం 
ుపెట్టగానే మెచ్చికోలు శబ్దాలు అన్ని వైపులనుండి వినిపించాయి. 
కొనసాగే కొలది మెచ్చికోలు శబ్దాలు అణీగిపోయి సభ మొత్తం 
9 ఏడుపుల ధ్వనులతో నిండిపోయింది. గానం ముగిశాక రాజు 
ుచీని మరో ఆరుదినాల పాటు వచ్చి గానం చేయమని కోరాడు. 
ువాత సమురాయి వీరుడు హొయివీని అమిదాజీ దేవాలయంలో 
ఎట్టి “మళ్లీ రేపు వస్తాను” అని సెలవు తీసుకొన్నాడు. 

మరునాటి రాతి కూడా ఆ వరుడు వచ్చి హోౌయిచీని 
బెట్టుకొని వెళ్లాడు. ఆ చీకటిలో హొయిచి బైటకు వెళ్తుంటే ఆ 
య పరిచారకులు గమనించి “ఈ గుడ్డోడు చీకట్లో ఒంటరిగా 
కి వెళ్తున్నాడు?” అనుకొని అతణ్ణి అనుసరించారు. కానీ దట్టమైన 
ఎంచు కారణంగా అతను పోతున్న జాడ కనుక్కోలేక నలువైపుల 
కల్‌ ప్రారంభించారు. అలా వెతుకుతుండగా వారికి దూరం 


44 (పజ్ఞాపారమిత 


నుండి హొయిచీ గానం వినిపించింది. గానం వినిపించిన దిశగా 
నడుస్తూ వాళ్లు ఒక శ్మశానం చేరారు. ఆ శ్మశానంలో ఒక మూల 
హౌయిచీ ఒంటరిగా కూర్చొనియున్నాడు. ఆ పరిచారకులు అతణ్ణి 
లేవదీసి అమిదాజీ ఆలయానికి తీసుకొచ్చి ఆ ఆలయ విహార పెద్ద 
భిక్షువుకు జరిగిన విషయం చెప్పారు. 

హొయిచీ గానం చేసింది రాజదర్పారులో కాదు శ్మశానంలోని 
దెయ్యాలకు అని పెద్ద భిక్షువు గ్రహించాడు. ఇలానే వదలివేస్తే ఏడవదినం 
రాతి గానం తరువాత హోౌయిచీ బతుకడు, చంపబడుతాడు అని 
కూడా పెద్ద భిక్షువు గ్రహించి దెయ్యాలకు కనబడనీయకుండా హెయిచిని 
దాచే ఉపాయం ఆలోచించి మరుసటి దినం పొద్దు పోయాక చిన్న 
భిక్షువుతో ఇలా అన్నాడు: “హొయిచీ దేహం అంతా హృదయసూతను 
వాసి పెట్టు” చిన్న భిక్షువు వెంటనే [బ్రష్టు ఇంకు తెచ్చి అతని దేహమంతా 
హృదయసూూత పంక్తులతో నింపివేసి అతణ్ణి ఆ రాత్రంతా మౌనంగా 
కూర్చోమని ఆదేశించి వెళ్లిపోయాడు. హోౌయిచీ మౌనంగా 
కూర్చొన్నాడు. సమురాయి వీరుడు వచ్చిన అలికిడి అయ్యింది. 
అయినా మౌనాన్ని వీడలేదు. ఉన్నట్లుండి తన రెండు చెవులు ఎవరో 
పుటుక్కున తెంపివేసినారు. భరించరాని బాధ! అంత బాధను అతను 
దిగమింగాడు. “అయ్యో, అమ్మా” అని అరవలేదు. “అరిస్తే చసాను” 
అని అతనికి తెలుసు. 

మరుసటి దినం తెల్లవారగానే పెద్ద భిక్షువు, చిన్న భిక్షువు 
వచ్చి చూశారు. చెవులు రెండూ తెగి రక్తం కారుతున్న హొయిచీ 


హృదయసూతం పరిచయం 45 


కనిపించాడు. తను చేసిన తప్పిదం అప్పడు జ్ఞాపకం వచ్చి చిన్న 
భిక్షువు చాలా పశ్చాత్తాపం చెందాడు. హృదయసూతంలోని మొదటి 
వాక్యం “ఏవం మయా శుతమ్‌” హొయిచీ దేహం మీద ,వాయబోతూ 
ఆ వాక్యాన్ని చెవుల మీద వాస్తే బాగుంటుందనుకొని మిగతా సూత్రాన్ని 
దేహమంతా వ్రాసి చివర చెవుల సంగతి అతడు మరచిపోయాడు. 
ఇంతకీ ఈ కథ వల్ల తెలొసేది ఏమిటంటే భూతప్రేత పిశాచాదులను 
దగ్గరకు రానీయకుండా నిలువరించే అద్భుతశక్తి హృదయసూతకు 
ఉందని. హృదయసూత ప్రభావాన్ని తెలిపే మరొక ఇతివృత్తం: 


హ్యూయన్‌త్వాంగ్‌ 

హూ్యూయన్‌త్సాంగ్‌(600-664) తన జీవితంలో ఎదురైన 
ఇక్కట్టులన్నిటినీ అధిగమించడానికి ప్రజ్ఞాపారమిత హృదయసూతాన్ని 
(Heart 5442) నమ్ముకొన్నాడు. నైరుతి చైనాలోని షుహి ప్రాంతంలో 
ఆయన నివసించినపుడు ఒళ్లంతా కురుపులతో బాధపడుచున్న ఒక 
వృద్దుణ్ల తన కుటీరానికి తీసుకువచ్చి ఆశయం ఇచ్చి సపర్యలు చేసి 
అతనికి ఉపశమనం కలిగించాడు. ఆ వృద్దుడు, హ్యూయన్‌త్పాంగ్‌ పట్ల 
కృతజ్ఞతను ప్రకటించి తన వద్ద ఉన్న ఒక చిన్న పుస్తకాన్ని కానుకగా 
ఇచ్చి సెలవు తీసుకొన్నాడు. ఆ చిన్న పుస్తకమే హృదయసూతం. 
దాన్ని పఠించగానే హ్యూయన్‌త్సాంగ్‌ జీవితం ఒక మలుపు తిరిగింది. 
భారతదేశానికి స్వయంగా వెళ్లి సూత్ర గ్రంథాలన్నిటినీ సేకరించి చైనాకు 
తీసుకరాదలచి ప్రయాణమయ్యాడు. భయంకరమైన ఒక ఎడారిలో 


ఒంటరిగా ప్రయాణిస్తుండగా వింత వింత ఆకారాలతో భీతిని కలిగించే 
భూతప్రేతపిశాచాలు హ్యూయన్‌త్సాంగ్‌ని చుట్టుముట్టాయి. మొదట 
ఆయన క్వాన్‌ యిన్‌ నామమును స్మరించాడు. ప్రయోజనం కనిపించలేదు. 
ఆపైన హృదయ సూ(తాన్ని పఠించడం మొదలు బట్టాడు. 
హృదయసూత్ర పదాల ధ్వని ఆయన కంఠం నుండి వెలువడగానే 
తక్షణమే భూతప్రతపిశాచాలు మాయమయ్యాయి. 


The Buddha-Dhamma is a moral and 
philosophical system which expounds a unique path 
of Enlightenment, and is not a subject to be studied 
from a mere academic standpoint. 

The Doctrine is certainly to be 
studied, more to be practised, and above all to be 
realized by oneself. 

Mere learning is of no avail without 
actual practice. The learned man who does not. 
practise the Dhamma, the Buddha says, is like a 
colourful flower without scent. 

He who does not study the Dhamma 
is like a blind man. But, he who does not practise 


the Dhamma is comparable to a library. 
- NARADA 


పజ్ఞాపారమితహృదయసూత్రం 
ఓం నమో భిగవత్తై ఆర్హ్మవజ్ఞాపారమితాయై 
1 
ఏవం మయా (శుతమ్‌. ఏకస్మిన్‌ సమయే భగవాన్‌ రాజగ్భహే 

విహరతిస్మ గృ్యధ్రకూటే పర్వతే మహతా భిక్షుసంఘేన సార్ధం మహతా 

స బోధిసత్త్వసంఘేన. తేన ఖలు సమయేన భగవాన్‌ గంభిరావసంబోధం 

నామ సమాధిం సమాపన్నః తేన చ సమయేన ఆర్యావలోకితేశ్వరో 

బోధిసత్తో మహాసత్వో గంభీరాయాం (ప్రజ్ఞాపారమితాయాం చర్యాం 

చరవూణః ఏవం వ్యవలోకయుతిస్మ. పంచస్కంధాంన్లాంశ్చ 

స్వభావశూన్యం వ్యవలోకయతి. 

అనువాదం 
నేను వినిన విధంబెట్టిదనిన, ఒకానొక సమయమున భగవానుడు 

రాజగృహ నగర సమీపంలోని గృధకూట పర్వతం మీద పెద్ద భిక్షు 

సంఘంతోనూ గొప్ప బోధిసత్త్వుసంఘంతోనూ ఆసీనుడైయుండినాడు. 

అప్పుడు భగవానుడు “గంభీరావసంబోధంి (perception of the pro- 

found) అనే పేరు కలిగిన సమాధిలో లీనమయ్యాడు. అప్పుడు 

' మహాసత్తుడు బోధిసత్తుడు అయిన ఆర్య అవలోకితేశ్వరుడు 

(పజ్ఞాపారమితయందు చిత్తాన్ని చరింపజేస్తూ పంచస్కంధాలను | 
స్వభావశూన్యములుగా దర్శించినాడు. | 

47 


48 (పజ్ఞాపారమిత 


వివరణము: మొదటి వాక్షం “వనం మయో (భుతు 
అనేది ఆనందుని వాక్తుంగా నqసదాయం చెబుతుంది. చార్మితకద్దుష్లి 
కలిగినవాళ్లు వ్రూదయన్యూతను క్షీ 44న శతాఖైం నాటేదని చెబుతాడు 
వీ కాలం నాటిదైతేనేమి బంగారం బంగారనే! ధర్జుకాయాగన్చి (౮|1- 
mate reality) స్క్రశించిన బుషుల వాక్యాలు ఇవి అనుకొంటో 
సరిపోతుంది. “యత్సించిల్‌ నుభాషీతమ్‌ తల్‌ నర్వం బుద్రభాషతమ” 
అని ఒకో నానుడి ఉన్లది ఎక్కడ వీ చిన మంచిమాట విన్హా అదంతా 
దబుద్రభాషితమే అని సి నంన్సుత వాక్యానికి తం బోధినత్తులు 
ధ్యానంలో అనుభవించి ఆనందించే దిప్పాదూవానికీ నంభోగకాయం 
అని పేతు ఈ నంభోగకాయం నుండియే మవోయీన న్మూతాలు 
ఆవిద్ధవించాయి  ననమూధిసుతుల నుండి ఆవిర్భవించిన దివ న్యూతాలకు 
కాల పరిమితులు బిధించుకోవడం ఆధ్యాత్మికంగా నరియైన ధోరణి 
కొదు. 

మంప్యాశ్హీ అవలోకితేళ్ళర నమంతభ్యద గగనం, ష్షజుపాణ 
సర్దనివరణదిష్క ంభి, క్షోతిగర్భ, ఆకాళగర్భ, వ్వూవారాబు ఇందొజాలి, 
ఠత్తగర్భు భైషజ్బగులు మనోస్తామ్మపాప్ర మొదలగు బోధినత్తుల్లో మంద్యాశ్తీ 
అవలోకోతోళ్తుగులు చాలా (వనిద్ధులు ,వజ్రికు సాకారమూర్ధి మంద్యాశ్సీ. 
కరుణకు సాకారం అవలోకోతోళ్ళరుడు 

ఈ భూమి మీదో ఒక నంనళత్సరం కాలం పొటు విడువకుండా 
వరం సడుతుందనుకొందాము. ఎన్చి చినుకులో లెక్సీంచడం సాధ్యమా 
అలాగే అవలోకీతేళ్ళురుని పుణనంభారాన్ది లౌక్సించడం కొలవడం 


ప్రజ్ఞాపారమితహృదయసూత్రం 49 


ఎవర్‌ తరమూ కాదు నిదువధిశేష నిర్వాణ ధాతువులో ,పవోశించడం 
ఆయనకు చిటిక వేసినంత తేలిక కానీ నిర్వాణం వధుశుకొన్నాడు 
దీనులకు, దుఃఖితులక్కు బాధితులకు సవోయపడడమే ల్వ్షంగా 
పెట్టుకొన్నాడు “అవలోకతోళ్ళరా” అంటూ ఒక వుష్పం అర్పించినా 
చాలు దేవలోకం వెళ్లోంత పుణ్యం కలుగుతుంది _వభ్రచ్చారాద్యాభీయం 
(సభాకంసం) ఉన్జవాళ్లు మనస్సులో అవలోకితేళ్ళురుడ్తో న్మరిసే చాలు 

భయం పోతుంది. చక్కగా ఉనవన్వానం ఇచ్చి దిగిరాగలడు. మోక్షానికి 
నులభోపాయంగా ఆయన “ఓం మణీ పద్మే నూం” అనే దివ 
మంతాన్చి [ప్రపంచానికి కానుకగా ఇచ్చియున్నాడు  టేబెట్టులో ఎక్తుడ 
చూనీనా ఈ మంతం శిలల మీద గోడల మీద లిఖింపబడియుండడం 
కనిపిస్తుంది. ఈ వ్రూాదయనూ్యూతం చివర కూడా వజ్జాసారమిత మంతాన్చి 
మనకు (వసాదించియున్న్హాడు. వజ్డాపారమితా న్లాయినుండి చూసిన 
ఆయన ద్రష్టికి పంచస్క ంధములు న్వుభావ భూన్వాములుగా కనిపించాయి 
నంప్పు తనత్వాన్చి, సరమార్రనత్వాన్నిోో ఏకకాలంలో చూడగలగడం ఒక్క్‌ 
బుద్దునికీ మ్మాతమే సాధ్యం బుద్దుని అంతటివాడైన అవలోకితేళ్ళుడునికీ 
సాధ్యం మనకు కేవలం నంవృతి మ్మాతమే గోచరమవుతుంటుంది. 
తూన్మాతా యోగులకు ధ్యానంలో వరమార్రం మ్మాతమే గోచరిస్తుంది 


* ద్వే సత్యే సముపొశిత్య బుద్దానాం ధర్మదేశనా 
లోకసంవృతిసత్యం చ సత్యం చ పరమార్ధతః 
Buddha’s teaching of the Dharma is based on two truths: A truth of worldly 


convention and an ultimate truth. క 
-ఆచార్య నాగార్జునుని మధ్యమకశాస్తం (25-8) 


ధ్యానం నుండి లేచాక మనకు వలౌ వాళ్రకు కూడా మళ్లీ నంవుతియే 
గోవళమవుతుంది. రెంటినీ ఏకకాలంలో చూడగలిగితే అదే బుద్రత్తం 

శారవ్ముతుడు శావకయానీయులలో లగెనరుడు భూన్వుతా 
సింవానాదం వినదగు “యోగ్యుడు. కనుక బుద్దుడు అతో 
అన్ముగపింపదలచి తన అనుభావం (౦౫౪౯) ద్వారా శారిపుతునిక 
(వళ్చించే (సేరణ ఇప్తుబోతున్తాడు 

2 

అథాయుష్మాన్‌ శారిప్తుతో బుద్దానుభావేన ఆర్యావలోకితేశ్వరం 
బోధిసత్తవేతదవోచత్‌-యః కశ్చిత్‌ కులప్పుతో గంభీరాయాం 
(ప్రజ్ఞాపారమితాయాం చర్యాం చర్తుకామః కథం శిక్షితవ్యః? ఏవముక్తే 
ఆర్యావలోకితేశ్వరో బో ధిసత్తో వుహాసత్త్యః ఆయుష్మంతం 
శారిపుతమేతదవో చతొ యః కశ్చిచ్చారిపుత కులపుత్రో వా కులదుహితా 
వా గంభీరాయాం ప్రజ్ఞాపారమితాయాం చర్యాం చర్తుకామః తేనైవం 
వ్యవలోకితవ్యం. పంచస్కంధాంస్తాంశ్చ స్వభావశూన్యాన్‌ సమనుపశ్యతిస్మ 

అనువాదం 

ఆ పిమ్మట బుద్దానుభావం (power of Buddha) చేత 
ప్రరితుడై శారిపుత్రుడు ఆర్యఅవలోకితేశ్వరస్వామిని ఇలా ప్రశ్నించాడు: 
“ప్రజ్ఞాపారమితలో చరింపదలచిన కులపుతుడు ఏ విధమైన శిక్షణను 
(training) గడించవలెను?ఃి అవలోకితేశ్వరస్వామి ఇలా అన్నాడు: 
“శారిప్పుతా, (పజ్ఞాపారమితలో చరింపదలచిన కులష్పుతుడు 
పంచస్కంధాలను స్వభావశూన్యములుగా దర్శించవలెను.” 


ప్రజ్ఞాపారమితహృదయసూత్రం 51 


3 

రూపం శూన్యతా, శూన్య తైవ' రూపం. రూపాన్న పృథక్‌ 
శూన్యతా, శూన్యతాయా న పృథక్‌ రూపం. యద్రూపం సా శూన్యత, 
యా శూన్యతా తద్రూపం. ఏవం వేదనా సంజ్ఞా సంస్కార విజ్ఞానాని 
చ శూన్యతా. ఏవం శారిపుత్ర సర్వధర్మాః శూన్యతా౭_లక్షణా అనుత్సన్నా 
అనిరుద్దా అమలా విమలా అనూనా అసంపూర్ణాః 

అనువాదం 

రూపం (Matter / bంdyు) శూన్యత, శూన్యతయే రూపం. 
రూపానికి వేఖుగా శూన్యత ఉండదు. శూన్యతకు వేజుగా రూపం 
ఉండదు. ఏది రూపమో అది శూన్యత. ఏది శూన్యతయో అది 
రూపం. ఇట్లే వేదన, సంజ్ఞ సంస్కార, విజ్ఞానములు కూడా శూన్యతయే. 
శారిపుతా, ఈ విధంగా అన్ని ధర్మములున్నూ శూన్యతయే; లక్షణములు 
లేనివియే (without characteristic marks); అవి ఉత్పన్నములు కానివి 
(౮౧౧౧౦6౮౦66); అనిరోధములు (0౧6౭6566); అమలములు (5$610- 
less); విమలములు (౧౦1 stainless); సంపూర్ణములు (without de- 
crease); అసంపూర్ణములు (without increase). 

Wa 

తస్మాత్తర్లి శారిపుత్ర శూన్యతాయం న రూపం, న వేదనా, న 
సంజ్ఞ్ఞా న సంస్కారాః న విజ్ఞానం. చ చక్షుర్న (శోతమ్‌ న (ఘాణం 
న జిహ్వా న కాయో న మనో న రూపం న శబ్దో న గంధో న రసో న 
(స్నృష్టవ్యం న ధర్మాః న చక్షుర్దాతుర్యావన్న మనోధాతుర్న ధర్మధాతుర్న 


మనోవిజ్ఞానధాతుః న అవిద్యా న అవిద్యాక్షయో యావన్న జరామరణం 
న జరామరణక్షయః న దుఃఖసముదయనిరోధమారా. న్‌ జ్ఞానం న 
(పాప్తర్నాపాప్తః తస్మాచ్చారిప్పుత అ ప్రాప్తిత్వేన బోధిసత్త్వానాం 
(ప్రజ్ఞాపారమితామాశిత్య విహరత్యచిత్తావరణః. చిత్తావరణనాస్తి 
త్వాదత్రస్తో విపర్యాసాతిక్రాంతో నిష్టనిర్వాణః (త్ర్యధ్వవ్యవస్థితాః 
సర్వబుద్దాః ప్రజ్ఞాపారమితామా్థశిత్య అనుత్తరాం సమ్యక్సంబోధిమభి 
సంబుద్దాః 
అనువాదం 

కనుక శారిపుతా, శూన్యతయందు రూపం లేదు, వేదన 
లేదు, సంజ్ఞ లేదు, సంస్కారములు లేవు, విజ్ఞానము లేదు, చక్షువు 
లేదు, శశోతము లేదు, (ఘాణం లేదు, జిహ్వ లేదు, కాయం 
(స్పర్శేదియం) లేదు, మనస్సు లేదు, రూపం లేదు, శబ్దం లేదు, 
గంధం లేదు, రసం లేదు, (స్పష్టవ్యం లేదు, ధర్మములు (Mind 
objects) లేవు చక్షుర్దాతువు.... మనోధాతువు లేదు, ధర్మధాతువు 
లేదు, మనోవిజ్ఞానధాతువు లేదు. అవిద్య లేదు, అవిద్యాక్షయం లేదు. 
జరామరణములు లేవు జరామరణ క్షయమూ లేదు. దుఃఖం లేదు, 
సముదయం లేదు, నిరోధం లేదు, మార్గం లేదు. జ్ఞానం లేదు, ప్రాప్తి 
లేదు, అప్రాప్తే లేదు. ప్రాప్తి లేదు కనుక బోధిసత్తుల చిత్తం 
(పజ్ఞాపారమితను ఆశయించి. ఆవరణరహాతం అవుతుంది. 
ఆవరణరహితచిత్తులు కనుక భయాలు (భమలు లేకుండా నిర్వాణంలో 
నిలిచినవారవుతారు. మూడు కాలాలోని బుద్దులు అందరు కూడా 


ప్రజ్ఞాపారమితహృదయసూత్రం 53 


ప్రజ్ఞాపారమితను ఆశ్రయించియే అత్యుత్తమమైన సమ్యక్‌సంబోధిని 
పొందినారు. 

వివరణము: “ఏమీ లోదు వీబీ లోడు అని నిషేదించు 
కొంటూపోతో ఇక మిగిలియున్చదేమిటి? దక్‌ న్వఠూవనూ? కాదు 
ద్రుక్కు-ద్దుళ్తం సాష్వేకీకములు దృశ్యం ఉంటేనే ద్రుక్‌ దృక్‌ ఉంటేనే 
దృళ్ళం కనుక ఈ రెండింటి డఉవళయమనమే జూన్తుత వినే 
భొయాన్చి" విముఖతను తగించో ఉపాయంగా దీన్లి ధర్శకాయం అన్నీ 
pred (reality limit) అనీ, తథతా అనీ చెవుడం ఉంటుంది. 
జాన్గత అనే నదం ఇమం లేనివాళ్లు వూరత అనే వదాన్ది వర్యాయవదంగా 
తీనుకోవచ్చు (జనత = వూర్ధత). ఓం పూర్థమదః వూర్థమిదం 
సూర్తాల్‌ వూరముదచ్చుత్తే వూర్రన్వ వూభమాదాయ వూధమేనావకిస తే 

స్‌ 

తస్మాద్‌ జ్ఞాతవ్యః ప్రజ్ఞాపారమితామహామంత్రో మహావిద్యా 
మంతో౭_నుత్తరమంత్రో౭_సమసమమం(త్రః సర్వదుఃఖపశమనః 
సత్యమమిథ్యత్వాత్‌ ప్రజ్ఞాపారమితాయాముక్తో మంత్ర తద్యథా 
గతే గతే పారగతే పారసంగతే బోధి స్వాహా 

అనువాదం 
కనుక న మను మహావిద్యామంతంగా, 


అ టు టా న మ జ ఆన న ననన స మ మ మ మ మకా జన రా 


*ేనునకు భయం ఉండదు కానీ ప్రథమశ్రేణి యోగులెవరైనా ఉంటే వారికి 
ఇదంటే భయమే. వణికిపోతారు. (అభయే భయదర్శినః) 


మంతంగా, సర్వదుఃఖ (పశమనంగా తెలియవలెను. మిథ్య కాదు 
కనుక ఇది సత్యమని తెలియవలెను. ప్రజ్ఞాపారమితలో చెప్పబడిన ఆ 
మంతం: గతే గతే పారగతే పారసంగతే బోధి స్వాహా. 


వివరణం: వాదోయన్న్మూతం మరియూ ఇతర మవోయాన 
న్మూతాలు చీనాభాప్క టేబెట్టుభాష, జపాన్‌భాష మొదలగు. ఇతోల్‌ 
భాషలలోనికి అనువదింనబడినపుడు మంతాలు ధారణీలకు అనువాదం 
జరుగలేదు. మం్యతాలు ధారణీల్లోరి పదాలకు అభం తౌలునుకొనోే 
విధానం నరికాదేమో! ఇవి శుళకో కలిగినవి కనుక శబ్దాలకో ,పొధాన్వం 
కనుక ఇతర భాషలనాతడు మతాలను ధారణీలను యథాతథంగా 
వొళ్లో లిసిలో (వానువొన్నాడు (trINsliteration). మంతం వందో వివరణం 
తొంచంగానైనా పాఠకులు ఆకాం్టోస్తాడు కనుక వజపాణి అనే వ్యాఖ్యాత 
వివరణం కొంచంగా ఇక్కడ చూపుతాను  రెండనో ధ్యానంలో చిత్రం, 
వితర్శ బిచారాలశుండ (thought process) విముక్రమవ్రుతుంది కనుకో 
ఆ స్థతిలో చిత్రం వాగుడు నుండీ బిముక్రమవుతుంది (గతే గతే)! 
నాలుగన ధ్యానంలో శ్వాన్నవశ్వానలు ఆగిపోతాయి కనుక కొయికో 
వ్యాపూరం నుండ చిత్రం ఆ స్థితిలో విమ్వుమువుతుంది. (పొరలే). 
సంజ్ఞా వోదనీయ నిరోధ సమావత్రిలో చిత్తం దుఃఖం నుండీ 
విముక్రమవుతుంది కనుక పొఠనంగతే మనస్సు వూర్రిగా ఉవళమించాకో 
బోధి. దేవీ మంతం కనుక ముగింవుగా స్తాన 

ళూన్యుతాధ్యానం బీలువడనివారిని కూడా అను గపూాస్తూ 
వ్రాదయనూ్యూతం చివర అనలోకీతేళ్చడుడు మవోకరుణతో ఈ యంతాన్చి 


(పజ్ఞాపారమిత హృదయసూత్రం 55 


(వసాదించాడు పెదవులు నోడు నాలుక కదిలించకుండా జపీంచడానికి 
వీలయ్యే యంతం ఇది. భక్త (అర్హా వినయం గౌరవం తప్పించి ఇతర 
నియమాలు అక్కరేదు చేయవలనిన దైనందిన పనులు వదలినేసి 
జపం చేయవలసిన అవనరం లేదు. మమ్మీ వని చేయకుండా ఊరక 
కూర్చొన సమయాల్లో లేదా వడుకొన్నాక నిద వట్టేంతనరకూ చేయవచ్చు; 
ఎమీ వనిలోని నమయాల్లోనో మనస్సు వనికిమాలిన ఆలోచనలు చేస్తుంది. 
తోయకో అట్టే సమయాల్లో ఈ యం తౌన్చి) డపయోగింబుకెంటో 
సరిపోతుంది. జపించడం అనేది ఒక విధిగా కర్రవ్వాంగా భావించరాదు 
బడువుగా యాంతికంగా చేయనే చేయకూడదు. ఏదో లభిస్తుంది అనే 
లోభింతో (greed) అనలో చేయకూడదు (బారన్‌ విషయంగానూ 
ఇంతే జపానికి ముందు కొంతసేపు డదాత్రమైన భావన చేసే చేసుకోవచు 9) 
నిర్వాణానికి రాచబాట ఇది అన్సీ ధర్శకాయ వవేశానికి ద్వారాలు 
తెరబేది ఇది అనీ బుద్దులు బోధినత్తులు యోగులు బుములు 
మొదలగువారి చిత్తాలతో తన చిత్తాన్ది అనునంధింవజోసేడి ఇది అనీ 
యూారనసైన్యాన్చి దూరంగా ఉంచేది ఇది అనీ ఇంకా ఇలా తోచిన రీతిలో 
కాసేవ్లు ఊహించాక జనం మొదలుపెట్లో బాగుంటుంది. జసీంచేటప్తుడు 
మౌనంగా జరిగే శబ్లోచారణ మీదనే మనస్సు పెట్టాలి కాలనియమం, 
నంఖభ్వానియమం ఆనశఖయనుం అక్ష రదు. ఈ రచయిత ఈ 
వివీరకాన్చి) తనకు తానే ఇచ్చుకెంటున్నాడు కనుక పొఠకులు అవ్ళాం 
న్వేకరించనలనీన అగత్యం ఏమీ లేదు. అధ్వాత్తుకంగానూ ఎవంికివాడు 
(వయోగాలు చేయడం, స్వానుభవాన్లి చూనుకోవడం చేయాలి క్‌ 


అయితే సరి కాకసోతో వదలివోయవచ్చు.. గతో గతో పొరతో 
పారసంగతో బోధి స్వానో 
6 

ఏవం శారిపుత గంభీరాయాం (పజ్ఞాపారమితాయాం 
చర్యాయాం శిక్షితవ్యం బోధిసత్త్వేన. 

అథ ఖలు భగవాన్‌ తస్మాత్సమాధేర్యుత్తాయ ఆర్యావలోకి 
తేశ్వరస్య బోధిసత్త్వస్య సాధుకారమదాత్‌ సాధు సాధు కులపుత్ర ! 
ఏవమేతత్‌ కులపుత, ఏవమేతద్‌ గంభీరాయాం ప్రజ్ఞాపారమితాయాం 
చర్యాం చర్తవ్యం యథా త్వయా నిర్తిష్టమ్‌. అనుమోద్యతే తథాగత్రెరర్లద్భిః. 

ఇదమవోచద్భగవాన్‌. ఆనందమనా ఆయుష్మాన్‌ శారిపు తః 
ఆర్యావలోకితే శ్వర శ్చ బోధిసత్త్యః సా చ సర్వావతీ పరిషత్‌ 
సదేవమానుషాసురగంధర్వశ్చ లోకో భగవతో భాషితమభ్యనందన్‌. 

ఇతి ప్రజ్ఞాపారమితాహృదయసూత్రం సమాప్తమ్‌ 
అనువాదం... 

శారిప్ప్కుతా, బోదిసత్వులయినవారు గంభీరమైన 
ప్రజ్ఞాపారమితను పైన తెలిపిన విధంగా తెలుసుకొనవలెను. 

ఆ బవమ్మట భగవానుడు సమాధి నుండి వ్యుత్చితుడై 
అవలోకితేశ్వరుణ్లి ఈ విధంగా మెచ్చుకొన్నాడు: “సాధు సాధు (wel! 
done well done) కులపుతా అవును అది అటులనే. నీవు తెలిపిన. 
విధంగానే గంభీరమైన ప్రజ్ఞాపారమితయందు చరించవలెను. తథాగతులు, 


ప్రజ్ఞాపారమితహృదయసూత్రం 57 


అర్హతులచే ఇది అనుమోదింపబడినదియే.” 
భగవానుడు ఇట్లు పలికిన తరువాత శారిష్ప తుడు, 
అవలోకితేశ్వరుడు, ఆ పరిషత్తు మొత్తమూ, దేవతలు, మనుష్యులు. 
అసురులు, గంధర్వులు అందరూ ఆనందంతో భగవంతుని భాషితమును 
అభినందించిది. 
(వజ్జావారమిత వ్రాదయనూూతం నమావం 


వివరణ: బుద్దుని బోధనలు ఎక్కడ బినిపిసాయో అక్కడికి 
దేవతలు ఆలకించడానిక వస్తారని నమ్మకం చతుర్శవోరాజుకులుు ' 
(తేయ్యితింళుంలు, యోములు, తుంషితులు,  నిర్మాణర్తతంలు, 
పరనిర్జా తపళిబరి నులు, (బవ్మూ కాయికులు, (బన్నా పురోహితులు, 
మనోబాహ్మాణులుు వరీత్తాభులు, ఇపమాణాభులు  ఆభాన్వురులు, 
వరీత్తభుభులు, ఆఇపమాణశళుభులు, భుభత్తుత్కులు, అస్మభికులు, 
పుణ్యపనభులు, బృవాత్తలులుు, అజ్బువాఅలు అతోపులు, నుద్దుళులు, 
నుదర్జునులు అకనిమ్రులూ ఈ ఇర్లైమూడు వర్గాల దేవతలకు 
కూడా బుద్దుని స్మూతములంటో చాలా ఇష్టము మవోయీనో 
న్యూతములు- అందులోనూ నద్రర్శ వుండరీకన్యూతం అంటో దేవతలకు 
మదీ ఇష్టమని కొందరి నమ్మిక ఉదాహరణగా జపాన్‌దేశం కథ ఒకటి 

జపానదేళంలో వోన్‌ అనే భిక్షువు అవతంనకనూ్యూత (౮6/౧ 
land Sutra) భక్తుడు వోన్‌ న్యూతపఠనం పట్లు (పీతి చెంది ఒకో 
దేవత రోజూ అతనికి ఆవోరం తెచ్చి) ఇచ్చేది. ఒకనాడు అతోట్ణో 


చూడడానికి అతని మితుడు రెండో నచ్చాడు రెండో నధ్రర్శ 
పుండరీకసన్యూతో (0105 50౫70) భక్తుడు  కుళల్బవళ్ళలు వోనుకొని 
కొంతసేపు మాట్లాడుకొన్నాక రెండో సెలవు తీసుకొంటూ లోచాడు 
వోన్‌ అతణ్ఞ వెభనివలోదు “కాసేవు ఆగు దేవతా బోజనం, 
వేస్తుంది ఆరగించి వెళ్లవచ్చు అన్నాడు రెండో కూర్చున్నాడు 
సమయానికి నరిగ్గా భోజనం టెచ్చి అందించే దేవత ఆ దినం (వత్వ్సన్షం 
కాలోదు ముర్దుమధ్వావ్వూం గడిచింది. భోజనం రాలోదు మధ్వావ్వూం 
దాటితే బౌద్ధభ్సిక్షువులు ఆవోరం తీనుకోరాదు గనుక “ఇక ఈ వేలో 
డవవానమే” అంటూ రెంజో లోబి తన నివాసానికి బయలుదేరాడు. 
వోన్‌ అలోచనలో వడ్తాడు: “ఏమిటో ఈ లోదా ఇలా అయ్యింది” 
దేవత అన్నుగనోన్సి కోలోయానా? లోక రెందోలో బమైనా లోనం 
ఉండి దేవత రాలోదా?” ఇలా నానా విదాలుగా చింతల పాలయ్యాడు 
మరునాడు దేవత (పత్వళ్షమయ్యింది. “నిన ఎందుకు భోజునం 
తీసుకురాలేదు” అని వోన్‌ అడిగాడు “అది నీ తవు ఆ 
రెంజోని (పక్కన కూబోబెట్టుకొన్నాను అతడు నద్రర్శ పుండరీకాన్చి 
ధారణ చేస్‌ పారాయణం చేనీవాడు అతడు ఎక్తడుంటో ఆక్కడ 
దేవతలు (వక్స్కరిని గుమికూడుతారు నిన ఇక్కడ అలాగే అయ్యింది 
నద్రర్శ పుండరీకస్యూతో (పీయులైన దేవతల రీ వల నోరు లోనికి 
రాలేకపోయాను”. 


వజచ్చదిక పరిచయం 

వజచ్చేదిక (Diamond that cuts through illusion) మూడు 
వందల పంక్తుల చిన్న గ్రంథం. దీని ఉపయోగమేమిటంటే: మనలో 
లోతుగా పాతుకొనిషోయిన సత్కాయదృష్టి (individuality view) అనే 
అజ్ఞాన మహాపర్వతాన్ని- ఇరవై శిఖరాల మహాపర్వతాన్ని- తుత్తునియలు 
చేయడమే. 

ప్రపంచంలో తొట్టతొలుతగా ముదితమైన గంథం వజచ్చేదిక, 
'క్రీశ864వ సంవత్సరం, మే నెల 11వ తేదీనాడు చైనాలో ముదణ 
పొందింది. మహాయానం వ్యాపించిన దేశాల్లో ఇది నిత్యపారాయణ 
గంథం. చైనా, టిబెట్‌, మంగోలియా, కొరియా, జపాన్‌, వియత్నామ్‌ 
దేశాల్లోని బౌద్దులు ఈ (గంథాన్ని భక్తి శద్ధలతో పఠిస్తారు. 

బుద్ధవచనాన్ని భక్తి (శద్ధలతో పఠిస్త కలిగే ప్రయోజనాన్ని 
ఇంత అంత అని కొలవలేము. వేయిమైళ్ల దూరం నడచిపోదలచినవాడు 
చేయవలసిన మొదటి పని అడుగు వేయడమే. ఈ [గంథాన్ని పఠించడం 
ద్వారా మనం అధ్యాత్మికంగా ముందడుగు వేసి ముందుకు పోదాము. 

ఈ గంథం చిన్నదైనా చైనా బౌద్దాచార్యులు దీనిని ముప్పైరెండు 
భాగాలుగా విభజించారు. మనకు ఈ [గంథం నిండా పునరుక్తులే 
కనిపిస్తాయి కానీ కుమారజీవుడు, వసుబంధువు మొదలగు 


59. 


బౌద్దాచార్యుల దృష్టి వేరు. వారికి మొదటి పదమూడు భాగాల్లో 
పదిహిడు స్టూలసంశయాల తొలగింపు, మిగిలిన భాగాల్లో పద్దెనిమిది 
సూక్షసంశయాల తొలగింపు జరిగినట్లు కనిపించింది.! 


వజచ్చేదిక చదివే పాఠకులకు ముందుగానే హెచ్చరిక ఇవ్వడం 
బాగుంటుందని అష్టసాహసిక పజ్ఞాపారమితనుండి కొన్ని వాక్యాలు: 

(వజ్తావారమిత మీద నుభూతి చేస్తున్స (వనంగం బింటున్చు 
దేనకుమాడుల్లో కొందరు మనస్సులో ఇలా అనుకొన్నారు. “య్యకులు 
నరనరం గొణుక్కునే “కకబికి” భాష కూడా నులభింగానే మనకు 
అర్థం అవుతుంది. ఈ సుభూతి ఎమి చెబుతున్నాడో యమ 
బదులిస్తున్నాడో నవమి ఉవదేశిస్తున్హాడో కొంచం కూడా తెలియడం 
లేదు” 


దేవకుమాడులు మనస్సులో వమి అనుకొంటున్హారోగమాంచినో 
నుభూతి ఇలా అన్నాడు “ దేవకుమూడులారా, వాక్స్‌ దడ తొలయును 
కొనేందుకు సమీ లోదు ఏమీ లేదు” 

పాఠకులను మొదట్లోనే ఇలా హెచ్చరిక చేసి పుస్తకాన్ని 
మూసివేయించడం తగదు కనుక పఠనం పట్ల పాఠకుల్లో ఉత్సాహాన్ని 


కలిగించడం కోసం ఆరవ గురువుగారి ఆత్మకథతో వజచ్చేదిక 
మొదతుపెట్లున్నాను. 


ఆరవ గురువు 


ద్హ్లోణాది జాన్‌ (ధ్యాన) నఇqవదాయానికి చైనాలో వుయ్‌- 
నెంగ్‌ ఆరనో గురువు నంవదాయాన్భి బుద్దుని నుండి లొక్తిసే 
వుయు-నెంగ్‌ ౩3వ గుడువు అవుతాడు ఈ నఇవదాయాన్చి చైనాలో 
(వవేశపెట్టిన బోధిధర్ముడు జాన్‌కు చైనాలో మొదటి గురువయ్యాడు 
అనలు యూల గురువు బుద్దుడు ఒకనాటి భిక్షు. నమావేశంలో బుద్దుడు 
ఎమీ మాట్లాడకుండా ఒక వుష్పాన్సి చేతిలోక తీసుకొని దాని తదేకంగా 
చూన్తూ డండినాడట! అక్కడ సమావోళప్హాన బ్రికువులలో 
మనోకాళ్ళువుడు ఒక్కడు మ్మాతమే ఆ నంకేతం యొక్క వరమార్దాన్సి 
(గవొంచి మందహాసం చేస్తూ తక్షణమే యుక్తుడయోడట! జాన్‌ 
నం్గవదాయం ఇలా మొదట బుద్దుని వూదయం నుండి మవోకాళ్ళవుని 
హృదయానికీ ఆ తరువాత మవోకాళ్తువుని నుండ ఆనందునికి ఇలా 
నంకమిన్తూ (heart to heart transmission) ఆ వరంవరలో 23వ వాడైన 
బోధిధర్మునికి నంఇకమించింది. బోధిధర్ముడు హీమాలయాలు దాటి 
బైనాకు బెల్లి అక్కడ ఈ నంవదాయానికీ మొదటి గురువయ్యాడు 
ఇక ఆరవ గుదువుగారి ఆత్మకథ 


* ¥e * * * 


ఒకనాడు ఆరవ గురువుగారు కాంటన్‌ నగరంలోని పొవ్‌లిన్‌ 
విహారానికి వేంచేశారు. అప్పుడు ఆ నగరపాలకుడు ఇంకా ఇతర 
ఉన్నతాధికారులు గురువుగారిని సందర్శించి ఆ నగరంలోని ట-ఫన్‌ 


61 


దేవాలయం హాలులో బౌద్దం గురించి ప్రసంగాలు చేయవలసినదిగా 
మనవి చేశారు. గురువుగారు అంగీకరించారు. 


(ప్రసంగం వినడం కోసం నగరపాలకుడు, అధికారులు, 
కన్‌ఫ్యూషేయన్‌ విద్వాంసులు, టావోయిస్టులు, భిక్షువులు, భిక్షుణిలు 
ఇంకా ఇతర (ప్రముఖ పురజనులు మొత్తం ఓ వేయి మంది హాలులో 
గుమికూడారు. గురువుగారు వచ్చి ఆసనం మీద కూర్చోగానే అందరూ 
ఒక్కసారిగా లేచి నమస్కరించి బౌద్దధర్మాలను చెప్పవలసినదిగా మనవి 
చేశారు. గురువుగారు అక్కడ చేసిన ప్రసంగ పరంపరలో ఇది 
మొదటిది: . 


విద్వజ్ఞనులారా, బోధిబీజం (seed of enlightenment) మన 
మనస్సులోనే ఉంది. మనస్సు ద్వారానే మనం బుద్ధత్వం పొంద 
వలసయున్నది. కనుక మొత్తం ధార్మిక జీవితం వునస్సును 
చక్కజేసుకోవడం* తప్పించి అన్యమేమీ కాదు. నిగూఢమైన (65016/0) 


* మనస్సును చక్కజేసుకోవడం మీద శాంతిదేవుడు ౨: శంల్తాతారంళ చెప్పిన రెండు 
శ్లోకాలు గమనించదగినవి: 
భూమిం ఛాదయితుం సర్వాం కుతశ్చర్మ భవిష్యతి 
ఉపానచ్చర్మమాత్రేణ ఛన్నా భవతి మేదిని 
ఈ భూమి నడవడానికి సుఖంగా లేదు. రాళ్లు రప్పలు గాయపరుసాయి. ఏమి సాలు 
మొత్తం భూమిని మెత్తని చర్మంతో (1661160 కప్పగలమా? అసాధ్యం, కాని ఉపాయం ఉన్నది. 
ఒక జత చెప్పులు కాలికి తొడుక్కుంటే మొత్తం భూమిని మెత్తని చర్మంతో కప్పివేసినట్లే! 
బాహ్యా భావా మయా తద్వచ్చక్యా వారయితుం న హా 
స్వచిత్తం వారయిష్యామి కిం మమాన్వైర్నివారితైః 
బాహ్యాజగత్తును (Meal ౪౭౧15) నాకు అనుకూలంగా తిప్పుకోవడం అసాధ్యమైన పని, 
కానీ సుఖంగా శాంతంగా జీవించడానికి ఉపాయం ఉన్నది. స్మృతి సంప్రజన్యములనే (mindful- 
ness and awareness) జత చెప్పులను మనస్సుకు తొడుక్కోవడమే. 


ఆరవ గురువు 63. 


మన జెన్‌ సంపధాయానికి నేను ఎలా వారసుడనయ్యానో ఇప్పుడు 
చెబుతాను. 

మానాన్న ఫన్‌-యాంగ్‌ పాంతీయుడు. అక్కడ ఒక అధికారిగా 
ఉండేవాడు. ఏదో కారణం వల్ల ప్రభుత్వం అతని అధికారాన్ని 
ఊడబెరికి ఆ (పాంతం నుండి బహాష్కరించింది. ఆయన 
కువాంగ్‌టుంగ్‌కు వలసపోయి అక్కడ మామూలు పౌరుడుగా జీవిసూ 
ఉండగా దురదృష్టవశాత్‌ నా చిన్న వయస్సులోనే ఆయన అకాలమరణం 
చెందారు. ఆ దుర్హటన తరువాత నా తల్లికి అక్కడ జీవనం కష్టమయి 
నన్ను తీసుకొని కువాంగ్‌చౌ చేరింది. కుటుంబ పోషణ కోసం నేను 
చాలా చిన్న, వయస్సులోనే చదువుసాములకు బదులు ఏదో ఒకటి 
చేయవలసి వచ్చింది. కట్టెలు కొట్టి అమ్మే పని చేపట్టాను. 


ఒకనాడు బజారువీధిలో ఒక కొట్టులో కట్టెలమోపు దింపి 
చిల్లర తీసుకొని వెనుదిరిగి వస్తుండగా ఆ వీధిలో ఒక తిన్నె మీద 
కూర్చొని ఒకడు పుస్తకాన్ని చదువుతూ ఉండడం వినిపించింది. కాసేపు 
అలానే నిలుచుని విన్నాను. “ఇంద్రియ విషయాలైన రూప శబ్ద రస 
గంధ స్పష్టవ్యాలలో మనోవిషయములైన ధర్మాలలో (MInd-ంbjects) 
చిత్తాన్ని తగుల్కోనీయరాదు” అనే వాక్యం వినగానే ఆ క్షణంలోనే నా 
చిత్తం విముక్తమయిపోయింది. “పుస్తకం పేరేమిటి?” అని అతణ్ణి 
అడిగాను. “వజచ్చేదిక ప్రజ్ఞాపారమిత సూతం” అన్నాడతడు. “నీవు ఏ 
ఊరివాడవు? ఇక్కడ కూర్చొని దీన్నెందుకు చదువుచున్నావు అని 
అడిగాను. “హుయాంగ్‌మి జిల్లాలో ఉన్న టుంగ్‌- షన్‌ విహారంలో 


64 (పజ్ఞాపారమిత 


కొన్నాళ్లుండి వచ్చాను. అక్కడ ఐదవ గురువు హుంగ్‌-జెన్‌ ఉంటున్నారు. 
'ఆయనకు అక్కడ వేయిమంది శిష్యులున్నారు. గృహస్థులను, భిక్షువులను 
అందరినీ వజచ్చేదికను పఠిస్తూ ఉండమని ప్రసంగాల్లో చెబుతుంటారు. 
ఆ పఠనం వల్ల ప్రకృతి ప్రభాస్వరచిత్తం (perfectly pure and translucent 
in i's own nature) అనుభవానికి వస్తుంది అని కూడా చెబుతుంటారు” 
అన్నాడు ఆ ఆగంతకుడు. 


ఆనాడు ఆ వీధిలో ఆ విధంగా వజచ్చేదిక సూతం వినడం 
అనే మహాభాగ్యం నా పూర్వజన్మల సుకృత ఫలమే. టుంగ్‌-షన్‌ 
విహారానికి వెళ్లమని నా హృదయం తొందర పెట్టింది. కానీ నా 
తల్లిని నిస్సహాయురాలిగా వదలి వెళ్లడం తగదని భావించి ఆగాను. 
ఆమె పోషణకు తగిన ఏర్పాటు చేసిగానీ పోరాదని నిశ్చయించాను. 
మరొక అద్భుతం వెంటనే జరిగింది. ఒకనాడు బజారులో ఒక 
అపరిచిత వ్యక్తి నన్ను ఆప్‌ “అబ్బాయ్‌, నీవు ఐదవ గురువు వద్దకు 
వెంటనే వెళ్లాలి. నీ తల్లి పోషణ ఏర్పాట్లకు దీనిని ఉపయోగించు” అని 
నా చేతిలో నాణాల సంచిని ఉంచి వెళ్లిపోయాడు. 


ఒక నెల ప్రయాణం తరువాత టుంగ్‌-షన్‌ విహారం చేరి 
గురువుగారిని దర్శించి నమస్కరించాను. “నీవు ఎక్కడ్నుంచి వచ్చావు? 
ఏమి ఆశించి వచ్చావు అని ఆయన ప్రశ్నించారు. “నేను క్యాంగ్‌టుంగ్‌ 
పొంతీయుడను. సాధారణ పౌరుడను. మీ దర్శనం కోసం అంత 
దూరం నుండి వచ్చాను. బుద్ధత్వం తప్పించి నేనింకేమీ ఆశించడం 
లేదు” అన్నాను. “క్యాంగ్‌టుంగ్‌ వాడవా నీవు? ఒక మ్లేచ్చుడవు 


ఆరవ గురువు 65. 


(barbarian) కదా! బుద్దత్వాన్ని ఎలా ఆశించగలవు?” అన్నారు 
గురువుగారు. “ఉత్తరాది వాళ్లున్నారు, దక్షిణాది వాళ్లున్నారు. కానీ ఈ 
ఉత్తరం దక్షిణం తేడాలు బుద్ధత్వానికి లేదుకదా!” అన్నాను నేను. 
ఆయన ఏదో చెప్పాలనుకొన్నారు కానీ అక్కడ శిష్యులు చాలా మంది 
ఉండడం వల్ల ఆపివేసి “పనిలోకి దిగు" అన్నారు. “గురువుగారికి ఒక 
విషయం మనవి చేస్తాను. విజ్ఞప్రమాతతాసిద్ధి య. awareness) 
నుండి చలించనివాడు పుణ్యక్షేతం అవుతాడుకదా! ఈ పుణ్యక్షేతానికి 
మీరు ఏ పని అప్పగిసారో నాకు తెలియదు” అన్నాను. “ఈ మ్లేచ్చుడు 
అతి తేజస్వి” అని గురువుగారు మెల్లగా పలికి ఆపైన గట్టిగా “నోరు 
మూసుకొని దొడ్లోకి వెళ్లి కట్టెలు కొట్టే పనో వడ్డు దంచే పనో ఏదో 
ఒకటి చెప్పింది చేయి” అని కసిరారు. 

ఎనిమిది నెలలు గడిచింది. కట్టెలు చీల్చే పని, వడ్లు దంచే 
పని చేస్తూ ఉండిపోయాను. ఒకనాడు గురువుగారు ఏకాంతంగా 
నావద్దకు వచ్చి “మ్లేచ్చుడా, బౌద్ధంలో నీకు మంచి జ్ఞానం ఉందని 
నాకు తెలుసు. కానీ నీతో మాట్లాడను. ఎందుకో తెలుసా? ఇక్కడున్న 
పాపకర్ముల వల్ల నీకు అపాయం కలుగరాదని అన్నారు. “ఆ విషయం 
నాకూ తెలుసు. కనుకనే మీ నివాసం దరిదాపులకు కూడా నేను 
రావడం లేదు అన్నాను. 


గురువుగారు ఒకనాడు శిష్యులనందరినీ సమావేశపరచి “దుఃఖ 
సముద్రం నుండి బైటపడే మార్గం చూసుకోవాలి. ఏవో పుణ్యకార్యాలు, 


కర్మకాండలు చేయడం చాలదు. చిత్తాన్ని నిరావరణంగా 
(unobstructed, ౮౧౦0౩6౮౧86) చేసుకోవాలి. ఇక మీమీ కుటీరాలకు 
వెళ్లి మీ మనస స్పులో ఉన్న (ప్రజ్ఞను వెలికి తీయండి. ఆపైన ఒక గాథను 
($0౧20) వాసి నాకు చూపండి. ప్రజ్ఞ (౧౩||) మీద ఎవడు చక్కని 
గాధను వాసాడో అతనికి గురుచీవరాన్ని (౧096, the insignia of the 
partriarchte) మరియూ ధర్మరహస్యాలను (E50teric teachings of dhyana 
50[001) అప్పగించి ఆరవ గురువుగా నియమిస్తాను గాథను వాయడానికి 
దీర్ణకాల మీమాంస (deliber0ti0n) అవసరం లేదు. స్వీయ చిత్తగంథాన్ని 
చక్కగా చదివినవాడు, అర్థం చేసుకొన్నవాడు గాథను క్షణంలో 
చెప్పగలడు. ఇక వెళ్లండి. అన్నారు. 


ష్యులు తమతమ నివాసాలకు వెళూ ఒకరితో ఒకరు “గాథను 
వాసి చూపడం వృథా శ్రమ. గురుపీఠాన్ని ఎక్కబోయేది మన అధ్యాపకుడు 
నాన్‌ ష్యూగారే. ఆయన గాథ ముందు నిలువగల గాథను వాసే 
మొనగాడెవడున్నాడు ఇక్కడ” అని చెప్పుకొంటూ షెన్‌-ష్యూగారిని 
ప్రశంసిస్తూ వారి వారి కుటీరాలు చేరి పడకలు వేసుకొని పడుకొని 
హాయిగా నిదురించారు. 
అధ్యాపకుడు షెన్‌-ష్యూ పరిస్థితి భిన్నంగా ఉంది. “ఈ గాథా 
పోటీలో నేనున్నానని నా విద్యార్థులెవరూ ఇందులో పాల్గొనరు. గాథ 
వాసి గురువుగారికి చూపాలా? వద్దా? చూపకపోతే గురువుగారికి 
. ఎలా తెలుస్తుంది-నా జ్ఞానం గంభీరమా మిడిమిడియా అనే విషయం? 


ఆరవ గురువు 67 


కానీ ముందుగా నేను నా మనస్సులో ఏముందో చూసుకోవాలి. 
ధర్మరహస్యాలు తెలుసుకోవాలనే సదాశయం ఒకటే ఉంటే గాధ 
(వాసి చూపడం మంచిదే. గురుపీఠం మీద మక్కువ మనస్సులో 
దాగియుంటే మాతం గాథ వాసి చూపడం మంచిది కాదు. నన్ను 
నేను పృథక్‌జన (wంrdlin9) స్థాయికి దించుకోవడం అవుతుంది. 
మరి గాథ వాసి చూపకపోతే ధర్మరహస్యాలు తెలుసుకొనే అవకాశం 
కోల్పోతాను. ఇది నిజంగా చిక్కు సమో. ఎలా చేయడం? 
(వాస్తామా” వద్దా? “ అని డోలాయమానమానసుడయ్యాడు. 
గురువుగారి సభామందిరానికి మూడు పవేశద్వారాలున్నాయి. 
ఆః పవేశద్వారాల గోడల మీద త్వరలోనే లు-చెన్‌ అనే పసిద్ధ ఆస్థాన 
కళాకారుడు లంకావతార సూత్రానికి సంబంధించిన వర్లచితాలను 
మరియూ ఐదుగురు గురువుల చిత్రాలను చితించబోతున్నాడు. 


షన్‌-ష్యూగారు ఎట్టకేలకు గాథను వ్రాసి చూపడమే మంచిదనే 
నిశ్చయానికి వచ్చి వెంటనే ఒక గాథను వాసి గురువుగారి సభా 
మందిరానికి వెళ్లాడు. కానీ లోనికి ప్రవేశించి ఆ గాథను గురువుకు 
చూపించే సాహసం చేయలేకపోతున్నాడు. ఆ తరువాత వరుసగా 
నాలుగు రోజుల్లో మొత్తం పదమూడు సార్లు ద్వారం వద్దకు రావడం 
ఆగిపోవడం వెనుదిరగడం చేశాడు. ఇక లాభం లేదనుకొని వేరే 
విధానం ఆలోచించాడు. “ఈ ప్రవేశద్వారం గోడ మీద గాథను వాసేస్తే 
అది తప్పక గురువుగారి దృష్టిలో పడుతుంది. ఆయన ఈ గాథను 


68 (పజ్ఞాపారమిత 


చూసి ఆమోదిస్తే “గాథను వ్రాసింది నేనో అని ప్రకటిస్తాన 
ఇది గురువుగారి ఆమోదానికి నోచుకోకపోతే నేను చేసేది 
ధర్మరహస్యాలు ఫ్‌ యోగ్యత నాకు లేదు "అని సరిపెట్టు! 
ఆ రాతి సరిగ్గా పన్నెండు గంటలకు 'షెన్‌-ష్లూ, 
దీపాన్ని తీసుకొని రహస్యంగా సభామందిరం దక్షిణద్వా! 
వెళ్లి గోడ మీద క్రింది గాథను వాసి వచ్చేశారు. 
ఈ శరీరమే ఒక బో ధివృక్షము 
ఈ మునే ఒక మెర అద్దము 
వుసకబారనీయురాదు దీనినెప్ప్తుడూ 
తుడవాలి వాలే దువర్మును గంట, 


షెన్‌-ష్యూగారికి ఆ రాత్రి నిదుర పట్టలేదు. “గు 
గాథను చూసి ఎలా స్పందిస్తారో ” అనే ఉత్కంఠతో జాగర 


మరుసటి దినం ప్రొద్దున గురువుగారు ఆస్థాన క 
వెంటబెట్టుకొని దక్షిణద్వారం గోడవద్దకు రాగానే ఆ గాథ కని 
చదివాక కళాకారునితో “పస్తుతానికి ఈ గోడల మీద చి 


i ఇంగ్లీషు మాతృక: 
Our body is the bodhi tree, 
And our mind a mirror bright. 


Carefully we wipe them hour by hour, 
And let no dust alight. 


ఆరవ గురువు 69 


వద్దనుకొంటున్నాను. “సర్వసంస్కారాశ్చ మృషా మోషధర్మాణళి (All 
products are false and deceptive ) అని బోొగ్గొవానుడు 
చెప్పియున్నాడుకదా! మన బొమ్మల కోసం ఈ గాథను తుడిచి వేయడం 
నాకు నచ్చదు. ఇక్కడికి వచ్చేవాళ్లందరూ ఈ గాథను చదివి మననం 
చేసుకోవాలి. ఆచరణలో పెట్టి దుర్గతి నుంచి తప్పించుకోవాలి. 
పుణ్యసంపదను ఆర్టించాలి” అన్నారు. 

ఆ తరువాత గురువుగారు శిష్యులనందరినీ అక్కడకి పిలిపించి 
ఆ గాథకు ధూపదీపారాధన చేసి శిష్యులను ఏకకంఠంతో ఆ గాథను 
పఠించమన్నారు. శిష్యులందరూ ఆ గాథను పఠించి “సాధు సాధు 
(well spoken, well spoken) అని మెచ్చుకొన్నారు. 


ఆ దినం అర్ధర్మాతి గురువుగారు ఇెన్‌-ష్యూ గారిని తన 
నివాసానికి పలిబంచి “ఆ గాథను |వాసింది నీవే కదూ! 
బోధిమందిరద్వారం దరిదాపులకు వచ్చావు కానీ ఇంకా లోనికి 
ప్రవేశించలేదు. ఇంకా కొన్నాళ్లు బాగా ధ్యానం చేసి ఆపైన మరో 
గాథను వాసి నాకు చూపించు. విమోక్షముఖంలో (door of liberation) 
నీవు ,పవేశించినవాడుగా నాకనిపిస్తే ఈ గురుపీఠ చీవరాన్ని (006), 
ధర్మరహస్యాలను నీకు సంక్రమింపజేస్తాను” అన్నారు. 

రెండు రోజుల తరువాత ఒక శామణేరుడు (౧0౪౯౭) ఆ 
గాథను బిగ్గరగా పఠిస్తూ నేను పని చేస్తున్న చోటికి రావడం చూశాను. 
ఆ గాథను వినగానే నాకర్ట్మమయిపోయింది-ఆ గాథను రచించిన వ్యక్తికి, 


70 (పజ్ఞాపారమిత 


చిత్తధర్మతా (rel ౧౮61౦౧౪ of Mind) తెలిసి రాలేదనే విషయం. “ఎవరి 
గాథ ఇది” అని అతణ్ణి అడిగాను. “మేచ్చుడా (you barbarian), వడ్డు 
దంచడం, ముద్దలు మింగడం, నిదురించడం తప్ప ఇతర సంగతులు 
నీవెందుకు పట్టించుకొంటావు? నీలోకం నీదిగా ఉన్నావు షెన్‌- 
ష్యూగారి అమోఘమైన గాథా రత్నమిది. రేపోమాపో ఆయన ఆరవ 
గురువు కాబోతున్నారు” అన్నాడు ఆ శశామణేరుడు. “సోదరా, ఆ 
గాథ ఏ గోడ మీద వాసి ఉన్నదో నాకు తెలియదు. సభామందిరం 
ఏది ఎక్కడుందో కూడా తెలియదు. నీవు నన్ను అక్కడికి తీసుకెళ్లు. 
ఆ గాథను నేను కూడా ధూపదీపాలతో పూజించాలనుకొంటున్నాను 
అన్నాను. 

ఆ పిల్లవాడు నన్ను అక్కడికి తీసుకెల్లి గాథను చూపించాడు. 
నాకు చదువు రాదు. చియాంగ్‌-చౌ జిల్లా నుండి వచ్చిన ఒక క్రింది 
స్థాయి అధికారి అక్కడ కనిపిస్త దాన్ని చదివి వినిపించమని కోరాను. 
అతడు చదివి వినిపించాడు. “నేనొక గాథను చెబుతాను. . ప్రక్కనే 
వాయి” అని అతణ్ణి. కోరాను. “వింతల్లో వింత! నీవూ గాథను 
ప్రాసీవాడివా?ో అన్నాడు అతడు చాలా అపనమ్మకంతో. “బోధిని 
కాంక్షించేవాడివి నీవయిన పక్షంలో మొదట నీవు చేయవలసిన పని 
"నిమ్నవర్గీయుల పట్ల చిన్న చూపు వదిలించుకోవడం. నిమ్నులు ఉన్నతులు 
“అనే తూకం బుద్ది వల్ల చాలా పాపాన్ని మూటగట్టుకుంటావు” అన్నాను. 
'నో చూపుల తీక్షణతకు, మాటల వేడిమికి అతడు అదిరిపోయి “నీ 


ఆరవ గురువు | 71 


గాథను పఠించు. వాస్తాను. కానీ ఒక నిబంధన. నీవు గురుపీఠం 
అధిరోహించి ధర్మరహస్యాలు తెలుసుకొంటే వాటిని నాకూ చెప్పాలి 
అని వ్రాసేందుకు సిద్ధమయ్యాడు. నేను ఈ గాథను" పఠించాను. 


బోధివృక్షవవూ లేదు 
వెడి ౧ అద్దవుు భేదు 
అంతా శూన్యతయే 
దుమ్ము వాలే చోటేదీ? 


ఆ గాథ ఒక కలకలాన్ని అక్కడ కలిగించింది. అయ్యారే, 
బాపురే లాంటి ఆశ్చర్యద్యోతక పదాల చప్పుడు విని గురువుగారు 
అక్కడికి వచ్చి ఆ కలకలానికి కారణం తెలుసుకొని కాలినుండి చెప్పును 
ఊడదీసి నిరసన భంగిమను ముఖం మీద తీవంగా ప్రదర్శిస్తూ ఆ 
చెప్పుతో గాథను చెరపివెసి “వెరిమొరి గాథ" అని తిడుతూ వెళ్లిపోయారు. 
మరుసటి దినం గురువుగారు ఎవ్వరికంటా పడకుండా నేను 
పని చేస్తున్న చోటికి తటాలున వచ్చి “ముముక్షువుగా ఉన్నవాడు ధర్మం 
కోసం (పాణాపాయాన్ని కూడా లెక్క చేయురాదంకదా! 
నీవేమనుకొంటున్నావు? బియ్యం సిద్ధమేనా” అని ప్రశ్నించారు. “చాలా 
నాళ్ల క్రితమే సిద్ధమయ్యింది. జల్లెడ కోసం ఎదురు చూస్తున్నది" 
క న |. 
There is no 060! tree, 
Nor stand of a mirror bright. 


Since all is void, 


where can the dust alight. 


72 (పజ్ఞాపారమిత 


అన్నాను. గురువుగారు మళ్లీ ఏమీ మాట్లాడకుండా నాచేతిలో ఉన్న 
రోకలి మీద తన బెత్తంతో మూడు సార్లు కొట్టి వెళ్లిపోయారు. 


ఆ సంకేతానికి అర్ధం ఏమిటో నాకు తెలిసింది కనుక ఆ 
రాతి మూడవ జామున రహస్యంగా ఆయన గదికి వెళ్లాను. నేను 
వెళ్లిన సమయంలో ఆయన తలుపులు లేని తన గదికిటికీలకు అడ్డంగా 
గుడ్డలను వేలాడదీస్తున్నారు. ఆపైన నన్ను ఒక ఆసనం మీద కూర్చోమని 
చెప్పి మెల్లగా వజచ్చేదిక పజ్ఞాపారమిత సూత్రాన్ని నాకు వినిపించడం 
మొదలు పెట్టారు. “న రూప్యపతిష్టితం చిత్త్రయుత్సాదయితొబ్యుం. 
నో శై రన గంధ ,స్పుక్షన్య దర్శ (పతిష్టితం చిత్తముత్సాదయి 
తవ్వారో వాక్యం వద్ద నాకు ఆశయ పరావృత్తి (revolution at the 
basis) కరిగిపోయింది. 


“చిత్తధర్మతను (6556౧66 01 the mind = తథతా) తెలుసు 
కొన్నవానిగా నిన్ను నేను గుర్తిస్తున్నాను. బోధిధర్ముని వారసత్వాన్ని 
నీకు సంక్రమింప జేస్తున్నాను. ఇప్పుడు నీవు ఈ సంప్రదాయంలో 
ఆరవ గురువు అయ్యావు అని ఆయన యుగపత్‌ విముక్తి శాఖ 
(sudden enlightenment school) ధ్యానరహస్యాలను నాకు బోధించి 
గురుపీఠానికి చెందిన చీవరాన్ని, భిక్షాపాతను నాకు అప్పగించి మళ్లీ 
ఇలా అన్నారు. “ఇక నిన్ను నీవు కాపాడుకొంటూ సాధ్యమైనమేరకు 
సోదర సత్తులను (5౭౧1౭౧ 061౧09) విముక్తి పథానికి మళ్లించు. నీకు 
సంక్రమించిన ధర్మాన్ని వ్యాపింపజేయి. మొదటి గురువు బోధిధర్ముడు 
ఈ దేశానికి వచ్చినపుడు ఆయనను ఎవరూ నమ్మలేదు. ఎన్నో ఏండ్లు 


అలల MDI 42 


పట్టుదలగా కృషి చేసి ఆయన ఇక్కడ ధర్మాన్ని వ్యాపింపజేశారు. 
ఆయననుండి సంక్రమించిన 'ఈ చీవరం, భిక్షాపాతను సీ అనంతరం 
మరెవరికీ సంక్రమింపజేయకు. వెంటనే నీవు ఇక్కడ్నుంచి వెళ్లిపోవాలి. 
(పాణాపాయం పొంచి ఉంది” అన్నారు. 


“ఎక్కడికి వెళ్లాలి అని అడిగాను. “హుయ్‌కి వెళ్లి అక్కడ 
కొంతకాలం అజ్ఞాతంగా ఉండు. నీకు ఈ ప్రదేశం కొండదారులు 
తెలియదు కనుక రేవు వరకు తోడుగా వస్తాను” అన్నారు గురువుగారు. 


రేవుకు చేరి పడవలో కూర్చున్నాక తెడ్డు వేసే పని ఆయనే 
తీసుకొన్నారు. “ఈ పని మీరు చేయడం సబబు కాదు. నేను చేస్తాను” 
అన్నాను. నిన్ను నదిని (సంసారనదిని) దాటించడం నా కర్తవ్యం” 
అన్నారు ఆయన. “నేను సంసార బద్దుడను కాను గదా" అన్నాను. 
“నివన్నది సరియైన మాటే” అని ఆయన తెడ్డును నా చేతికిచ్చి 
“ధ్యానమార్గం నీవల్ల లోకంలో వ్యాప్తి చెందుతుంది. ఇక సరిగ్గా 
వలూడేండ్ల తరువాత నా ఆయుష్టు తీరిపోయి ఈ దేహం 
అంతరించిపోతుంది. ఇకనుండి నీదే బాధ్యత. దక్షిణంగా 
వెళ్లగలిగినంత దూరం వెళ్లు. తొందర వద్దు. బౌద్ధపచారం తేలిక 
వ్యవహారం కాదు అన్నారు. ఆవలితీరంలో నన్ను దింపి వీడ్కోలు 
చెబ్బ ఆయన పడవలో వెనుదిరిగాక నేను దక్షిణంగా రెండు నెలలు 
(ప్రయాణించి టా-యు కొండను చేరాను. 


ఆ కొండను చేరాక కొన్ని వందల మంది నన్ను వెంబడించి 
వసూ ఉండడం గమనించాను. చీవరాన్ని భిక్షాపాత్రను నానుండి 


లాక్కోవడానికి వస్తున్నారని (గ్రహించి పరుగెత్తడం మొదలుపెట్టాను. 
కానీ హ్యూ-మింగ్‌ అనే భిక్షువు నన్ను పట్టుకొనేంత సమీపానికి 
వచ్చేశాడు. అతడు పూర్వాశమంలో సైన్యంలో నాలుగవ స్థాయి 
నాయకుడుగా పని చేసినవాడు. నేను చీవరాన్ని, భిక్షాపాతను ఒక 
బండ మీదికి విసిరివేసి అతని దృష్టిని వాటి మీదికి మళ్లించి ఒక 
పొదలో దాక్కున్నాను. 

హూ్యూ-మింగ్‌ పరమానందంతో వాటిని తీసుకోదలచాడు. 
అతని చేతికి అవి రాలేదు. వెంటనే అతనిలో పరివర్తనం కలిగి 
“సోదరా సోదరా, నీవెక్కడున్నావు? ఈ చీవరం భిక్షాపాత్రల కోసం 
నేను రాలేదు. ధర్మరహస్యాల కోసమే వచ్చాను. సోదరా సోదరా, 
ధర్మమేఘాన్ని నా మీద వర్షింపజేసి నా తాపాన్ని చల్లార్చు” అని 
ప్రాధయపడినాడు. నేను పొదనుండి బయటకు వచ్చి అతనికి ధర్మాన్ని 
బోధించి మెంగ్‌ ప్రాంతానికి వెళ్లి అక్కడ ధర్మసేవకు అంకితం కమ్మని 
చెప్పి పంపివేశాను. 

ఆ తరువాత నేను జూహూయ్‌ అడవిలో ఒక వేటగాళ్ల 
గుంపులో చేరిపోయి పదిహేనేండ్లు అజ్ఞాతవాసం చేశాను. నన్ను 
వాళ్లు ఒక వెజ్టిబాగులవాడుగా భావించినందువల్ల నాకు ఇబ్బందులు 
కలుగలేదు. వలలు ఉచ్చుల వద్ద నన్ను కాసలా ఉంచితే వాటిలో పడి 
చిక్కుకున్న జీవాలను తప్పించివేసేవాడిని. వాళ్లు మాంసం వండుకొనే 
పాత్రలోనే నాకోసం కాయకసురులు వేసి ఉడకబెట్టుకొనేవాణ్లి. 


ఆలం ర్‌ కల అజా దట లీ 


పదిహేనేండ్ల అజ్ఞాతవాసం తరువాత ఈ నగరానికి వచ్చి ఇడే 
దేవాలయం చేరాను. ఆ రోజుల్లో ఇక్కడ భిక్షు ఇన్‌-ట్యుంగ్‌ 
ధర్మభాణకుడుగా (preacher of dharma) ఉండేవాడు. నేను ఇక్కడికి 
చేరిన సమయంలో ఆయన శ్రోతలకు మహాపరినిర్వాణసూ తాన్ని 
చెబుతున్నాడు. ఒక విషయంగా వాదోపవాదానికి దిగిన ఇద్దరు భిక్షువులు 
తటాలున లేచి నిలబడినారు. ఆ ఇద్దరిలో ఒకడు ధర్మభాణకునితో 
“భదంతా (Venerable sir), మన దేవాలయం మీద బౌద్ధపతాకం గాలికి 
కదులుతూ ఉంటుందికదా! “పతాకం కదులుతూ ఉంది' అన్నాను 
నేను. ఇతడు అంగీకరించడం లేదు. “పతాకం కదలడం లేదు. గాలియే 
కదులుతూ ఉన్నది' అని వాదిస్తున్నాడు...” అని ఇంకా ఏమో అతడు 
చెప్పబోతుంటే నేను అడ్డు తగిలి “పతాకమూ కదలడం లేదు, గాలీ 
కదలడం లేదు. కదులుతున్నవి మీ మనస్సులే అన్నాను. సభ 
అదిరిపోయింది. ధర్మభాణకుడు నన్ను వేదిక మీదికి ఆహ్వానించి 
ప్రక్కనే కూర్చోబెట్టుకొని మహాపరినిర్వాణసూత్రంలో చిక్కుముడులు 
లాంటి కొన్ని జటిల అంశాల వింద (శుశ్నలు వేశాడు. ఆ 
,చిక్కుముడులను విప్పివేస్తున్న విధంగా నేను సమాధానాలు చెప్పడంతో 
అతడు పరమాశ్చర్యంతో “సోదరా, |గంథాల్లో లభించని చక్కని 
సమాధానాలు నీ నోట వింటున్నాను. నీవు సామాన్య వ్యక్తివి కావు 
ఐదవ గురువు నుండి చీవరం, భిక్షాపాత, ధర్మరహస్యం స్వీకరించిన 
ఒక నిమ్నజాతీయుడు దక్షిణాదికి వచ్చాడని చాలా ఏండ్లుగా 
వింటున్నాను. సంశయం లేదు. ఆ వ్యక్తివి నీవే అన్నాడు. అవునని 


తెలుపుతూ నేను తల ఊపాను. చీవరాన్ని, భిక్షాపాాతను చూపమన్నాడు. 
చూపాను. 

అప్పటివరకు నేను ఉపాసకుడినే (10౫ 61561069). ధర్మభాణకుడు 
నాకు ఉపసంపద (0141౧0110౧) ఇచ్చి భిక్షువును చేసి ఆపైన నాకు 
నమస్కరించి శిష్యుడయ్యాడు. 

ఆనాడు టుంగ్‌-షన్‌ విహారంలో బాలుడుగా ధర్మాన్ని గ్రహించి 
నప్పటినుండి ఇప్పటికి చాలా ఏండ్లు గడిచాయి. బాలుడు 
వృద్దుడయ్యాడు. బుద్దభగవానుడు బోధించిన అనిత్యతా సత్యానికి 
ఇంతకన్నా వేరే నిదర్శనం ఎందుకు? నీటిబుడగవంటి ఈ జీవితం 
టప్‌మని పగిలిపోకుండా ఇప్పటిదాక నిలిచియుండడం కన్నా పెద్ద 
అద్భుతం ఇంకేమున్నది? సోదరులారా, మనం గతించిన జన్మల్లో 
ఎంతో పుణ్యం ఆర్జించినందువల్లనే ఇప్పుడు ఇక్కడ కూర్చొని ధర్మాన్ని 
గురించి మాట్లాడుకొనుచున్నాము. మనందరి చితాల్లో దాగి ఉన్న 
బోధిని బయటకు ప్రకాశపరచడమే మన జీవితాలకు పరమ ప్రయోజనం. 
ఐదవ గురువు నుండి నాకు సంక్రమించిన ధర్మాన్ని రేపటి నుండి 
మీకు చెబుతాను. 
Note:- ఆరవ గురువు జీవిత చరిత్ర పూర్తిగా చెప్పాలంటే విడిగా పుస్తకమే 
వ్రాయవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పినంతవరకు చూస్తేనూ పూర్తి 
జీవిత చరిత్ర చెప్పినట్లే అనిపిస్తూ ఉన్నది. ఆ షెన్‌-ష్యూగారు ఏమయ్యారు? 
అనే జిజ్ఞాస కొందరికి కలుగవచ్చు. గురుపీఠానికి వారసుడు కాలేకపోవడంతో 


ఆరవ గురువు 77 


షెన్‌-ష్యూగారు తీవంగా కుమిలిపోయి ఉత్తరాదికి ప్రయాణం అయి చాలా 
ఏండ్లు ఏకాంతవాసం చేసి ఆపైన ఆయన కూడా జెన్‌ సంపదాయాన్ని 
తనదైన శైలిలో బోధించడం ప్రారంభించారు. ఈయన ప్రారంభించిన ఉత్తరాది 
జెన్‌ విధానానికి అనుపూర్వ విముక్తి శాఖ (gradual enlightenment school} 
అనే పేరు ఏర్పడింది. షెన్‌-ష్యూగారు, హుయ్‌-నెంగ్‌గారు ఎప్పుడూ ఒకర్నొకరు 
విమర్శించుకోలేదు. కానీ ఈ ఇరువురి అనుచరవర్గంలో కొందను వీరాభిమాన 
దురభిమానులుగా మారారు. షెన్‌-ష్యూగారి వీరాభిమాని శష్యుటొకడు హుయ్‌- 
నెంగ్‌గారిని హతమార్చదలచి దక్షిణాదికి ప్రయాణమయ్యాడు.! ఆరవ గురువు 
దివ్యదృష్టికి ఇది తెలిసి తన గదిలో బల్ల మీద కొన్ని నాణాలు ఉంచి అతని రాక 
కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అతడు రాగానే “రా బాబూ” అని 
సాదరంగా ఆహ్వానించి “ఈ దేశంలో కసాయివాళ్లకు ఒక జీవాన్ని వేటు వేస్తే 
లభించే కూలి ఒక రూక. కసాయి పసి మీద నీవు ఇంత దూరం వచ్చావు 
కనుక దారిఖర్చుల కోసం అదనంగా పది రూకలు మొత్తం పదకొండు రూకలు 
ఆ బల్ల మీద ఉంచాను. నీ పని కానించి అవి తీసుకెళ్ల అన్నారు. అతడు 
కత్తిని పారవైచి శిష్యుడయ్యాడు. 


* * * * %* 


1.జే తవనం 


నమో భగవత్యా ఆర్య పజ్ఞాసారమితాయై 


ఏవం మయా (శుతమ్‌. ఏకస్మిన్‌ సమయే భగవాన్‌ 
శ్రావస్త్యాం విహరతి స్మ జేతవనేఇనాథపిండదస్యారామే మహతా 
భిక్షుసంఖున సొర్హ మర్హ తయోదశభిర్సిక్షుశతైః సంబహులైశ్చ 
బోధిసత్వైర్మహాసత్వైః. అథ ఖలు భగవాన్‌ పూర్యాహ్హకాలసమయే 
నివాస్య పొత్రచివరమాదాయ (శావస్తీం మహానగరీం పిండాయ 
ప్రావిక్షత్‌. అథ ఖలు భగవాన్‌ శ్రావస్తీం మహానగరీం పిండాయ 
చరిత్వా కృతభక్తకృత్యః పశ్చాద్‌ భక్తపిండపాతపతికాంతః 
పాత్రచీవరం ప్రతిశామ్య పాదౌ ప్రక్షాల్య న్యషీదత్రజ్ఞప్త ఏవాసనే 
పర్యంకమాభుజ్య బుజుం కాయం (పణిధాయ ప్రతిముఖీం 
స్మృతిముపస్థాప్య. అథ ఖలు సంబహుళా భిక్షవో యేన భగవాం 
స్తినోపసంక్రామన్‌. ఉపసంక్రమ్య భగవతః పాదౌ శిరోభిరభివంద్య 
భగవంతం త్రిష్పదక్షిణీకృత్య ఏకాంతే న్యషీదన్‌. 


అనువాదం 
నేను వినిన విధంబెట్టిదనిన, ఒకనొక సమయమున 


* కిర్షికల పేర్లు మూలంలో లేవు. అనువాదకుడు పెట్టినవి. 


78 


చజచ్చేదిక 79 


భగవానుడు శావస్తి నగరమునందు ఆనాథపిండదుని ఆరామమైన 
జేతవనములో ఉండినాడు. ఆయనతో బాటు 1250 భిక్షువులు 
మరియూ మహాసత్తులైన బోధిసత్తులు అనేకమంది ఉండినారు. 
ఒకనాటి ప్రొద్దున భగవానుడు భిక్షాపాతను తీసుకొని చీవరమును 
కప్పుకొని భిక్షాటనము కొరకు [శావస్త నగరమును ,పవేశించినాడు. 
భిక్షాటన చేసి భుజించిన తరువాత భిక్షాపాతను చీవరమును 
యథాస్థానములో ఉంచి పాద్యపక్షాళనము చేసుకొని తన కొరకు 
ఏర్పాటయిన ఆసనము మీద పద్మాసనము వేసుకొని నడుమును 
నిటారుగా ఉంచి శ్వాసను గమనించుచు( ఆనాపానసతి చేసూ) 
కూర్చుండినాడు. ఆ తరువాత చాలా మంది భిక్షువులు భగవానుడు 
ఆసినుడెయున్న ఆ ,పదేశమునకు వచ్చి భగవంతుని 
పాదపద్మములకు శిరస్సు వంచి వందనము చేసి భగవంతునికి 
మూడు పర్యాయములు (ప్రదక్షిణము చెసి ఒక వైపున ఒదిగి 
కూర్చుండినారు. 


వివరణం: మనస్సును కలుషితం చేనేవాటీకి కోళయులు ఆని 
పేతు 7. లోభం (greed) 2 ద్వేషం (hate) & మోనాం (delusion) 
4 ao (conceit) 5 2 (dogmatic views) 622088) (doubt) 
7 yp (menial torpor) & Zp (restlessness) 9. ఆహీకో 
(shamelessness) 10. అనవ్యతొవ్వు (unconscientiousness).  ఇాదుగాదో 
ఇరపదాక డపకేశయులు కూడా ఉన్నాయి. _ బీటేని వదిలించుకొని 
చిత్తాన్సి శుభ్రంగా ఉంచుకొనే వ్యకని బిక్షువు (సన్మాన) అంటారు. 


80 (పజ్ఞాపారమిత 


ఇటువంటి వ్యక్తులకు నంత నంసాదన్త నంత అన్రీ వము డండదు 
కనుక నమాజమే వీల్ల జీవిత అవనరాలను తీర్చుతుంది. ఇందులో 
సందోవాం అక్కు రదు. సెన్‌ తెలిపిన శ్లో శాలను ఇంకొ 
తొలగంచుకోనప్పుటేకీ తొలగించుకౌొనో వయత్లం చేస్తున్సవాళనూ 
నమాజమే బాగా చూనుకొంటుంది-నమాబానికి జరుుపంటినాడు 
కూడా అవసరం కనుకు _ఎజువ్రోదక బుద్దుని భిక్షాటనతో 
మొదలవుతున్సది కనుక ఈ ,వస్తావన 


KALAMA SUTTA 


Do not believe in anything (siinply) 
because you have heard il. 

Do not believe in traditions because they 
have been handed down for many generations. 
Do not believe in anything because it is 
spoken and rumoured by many. 

Do not believe in anything (simply) because 
il is found written in your religious books. 

Do not believe in anything merely on the authority 
of your teachers and elders. 

But after observation and analysis, 
when you find that anything agrees with reason 
and is conducive to the good and benefit of one and all 
then accept it and live up to it. 


ల్‌, అధ్యేషణ (request) 


తేన ఖలు పునః సమయేనాయుష్మాన్‌ సుభూతిస్తస్యామేవ పర్తది 
సంనిపతితో౬ భూత్సంనిషల్ణః. అథ ఖల్వాయలష్మాన్‌ 
సుభూతిరుత్తాయాసనాదెకాంసముత్తరాసంగం కృత్యా దక్షిణం 
జానుమండలం స్పథివ్యాం (పతిష్టాప్య యేన భగవాంప్తేనాంజలిం 
ప్రణమ్య భగవంతమేతదవోచత్‌- ఆశ్చర్యం భగవన్‌, పరమాశ్చర్యం 
సుగత, యావదేవ తథాగతేనార్లతా సమ్యక్సంబుద్దేన బోధిసత్తా 
మహాసత్వా అనుపరిగృహీతాః పరమేణానుగ్రహేణ. ఆశ్చర్యం 
భగవన్‌ యావదేవ తథాగతేనార్లతా సమ్యక్సంబుద్దేన బోధిసత్త్వా 
మహాసత్త్వాః పరీందితాః పరమయా పరిందనయా. తత్కథం 
భగవన్‌ బోధిసత్వయానసంప్రస్టితేన కులపు త్రేణ వా కులదుహితా 
వా న్థాతన్యం కథం (పతిపత్తవ్యం కథం చిత్తం (ప్రగహితవ్యం? 

ఏవముక్తే భగవానాయుష్మంతం సుభూతిమేతదవో చత్‌- 
సాధు సాధు సుభూత్తే, ఏవమేతత్సుభూతే, ఏవమ్‌ తద్యథా వదసి. 
అనుపరిగృబాతాస్త ధాగతేన బోధిసత్వ వంహాసత్వాః 
పరమెణానుగహిణ. పరీందితాస్తథాగతేన బోధిసత్వా మహాసత్తా 
పరమయా పరీందనయా. తేన హి సుభూతే శుణు, సాధు చ 
సుష్టు చ మనసి కురు, భాషిష్య౬ఒహం తాయథా బోధిసత్త్యయాన 


81 


82  పజ్ఞాపారమిత 


సంప్రస్థితేన స్థాతవ్యం యథా (ప్రతిపత్తవ్యం యథా చిత్తం 
ప్రగహితవ్యం. ఏవం భగవన్‌ ఇత్యాయుష్మాన్‌ సుభూతిర్భ గవత ప్రత్య 
(శౌషిత్‌. 
అనువాదం 

ఆ సమయమున గౌరవనీయుడైన సుభూతి కూడా ఆ 
పర్షదమునకు (6556౧50) వచ్చి కూర్చొనియున్నాడు. ఆ బమ్మట ' 
సుభూతి ఆసనము నుండి లేచి రెండు మూపులను కప్పికొనియున్న 
_ చీవరమును ఒక మూపునకు చేర్చి కుడి మోకాలును భూమి మీదికి 
ఆన్చి రెండు చేతులతో అంజలి ఘటించి భగవంతునికి (ప్రణమిల్లి 
ఇట్లు పలికినాడు: “భగవాన్‌, ఆశ్చర్యము! సుగతా, పరమాశ్చర్యము! 
తథాగతులు అర్హతులు సమ్యక్‌ సంబుద్దులు అయిన మీచేత 
మహాసత్తులయిన బోధిసత్వులు అనుగహింపబడిన తీరు ఆశ్చర్యము! 
కరుణింపబడిన తీరు పరమాశ్చర్యము! భగవాన్‌, బోధిసత్వ 
యానములో ప్రయాణించుచున్న కులపుతుడుగానీ కులదుహితగానీ 
ఎట్లు నిలిచియుండవలెను? ( అనివర్తుడుగా ఎట్టుండవలెను?). ఎట్లు 
పురోగమించవలెను? ఎట్లు చిత్తమును బోధిచర్యయందు లగ్నము 
చేయవలెను?” 


భగవానుడు: సాధు సాధు సుభూతీ. యథార్రమునే 
పలికితివి. తథాగతునిచే మహాసత్తులైన బోధిసత్వులు మిక్కిలి 
అన్నుగహాంపబడినారు. కరుణింపబడినారు. సుభూతీ, చెప్పెదను 


వినుము. మనస్సు పెట్టి చక్కగా వినుము. బోధిసత్త్వయానములో 
ప్రయాణించుచున్నవారు ఎట్టు స్థిరము చెందవలెను? ఎట్లు పురోగతి 
చెందవలెను? ఎట్లు చిత్తమును అదుపు చేయవలెను? చెప్పెదను. 


వివరణము. బుద్ధునికి శౌన్‌ (66090 అని కూడా పేడ 
వినేయ జనులను. (1701౧855) చక్కని బోధనల ద్వారా బుద్దుడు 
అన్నుగహొంచియున్నాడు. _ బినోయజునుల్లో ఎవరికి ఏది వొతమో 
దానిని వారికి బోధించాడు. బోధిసత్తులకు మహోయానో 
న్మూతాలు వవబించి అవృగించాడు ఈ అవ్పుగింతకో సరీందనం 


(entrusting) అని పేరు 


అధ్రేషణ (prayer/request/invitation to the Buddha to 
expound the dharma) అనేది అనుత్రరపూజులో (600/8౧6 worship) 
ఒకో అంగం ఈ (వొర్రనను బుద్దుడు ఎదుట లోకపోయినా 
చేయనచ్చు.. శాంతిదేవుని అద్వేషణ గమనించండి: “దళదిళల్లోని 
బుద్దులారా మీకు చేతులెత్తి నమన్కరించి నేడుకొంటున్హాను ఈ 
లోకం అంధకారంలో వడిపోరాదు ధర్మ్శదీపొన్సి బెలిగింబుండి. అది 
ఆరిపోనీయకుండా చూడండి” 

పఠనం కోవం లీనుకొల్టు అద్వాత్మగంథం వట్టు భక్త వినయం, 
అద్వేవణ, గౌరవం లేకపోతే చదవడం పథా అద్వాత్మాకవ్లున తనన 
అనేది లేకుండా కేవలం కుతూవాల వఠనం వల్ల [వయోజనం లేదు 
వూర్తుం ఒకానొకడు “ప గువాలో ఏ గుతువున్నాడో చూస్తాము అనే 


84 


కు 


(పజ్ఞాపారమిత 


తూవాలంతో బయలుదేరి చివరికి ఏమయ్యాడో చూడండీ. 


గంవాలలోన బెచ్చి గురుష్రుల బోదకంగ 
(కూరప్ముగబుకండు తొరోసిలినో 
ఎముక్తిమార్గపుదియు ముందుగా జూష్పురా 


విళూదాభిరావు పసల బెన్‌ 


Emptiness und Friendliness 


For hatred, friendliness is the antidote, and not to see 
unpleasant people; or by encouraging the pleasure that comes 
from association in such matters as common meals. 
Friendliness means to have hopes for the welfare of others, to 
long for it, to crave for it, to delight in it. Tt is affection 
unsullied by motives of sense-desire, passion or hope of a 
return. 

In the holy Akshayamati Sutra friendliness 15 
explained as threefold: In Bodhisattvas who have first raised 
their hearts to enlightenment it has beings for its object. In 
Bodhisattvas who progress on the course it has dharmas for its 
object. In Bodhisattvas who have acquired the patient 
acceptance of dharmas which fail to be produced it has no 
object at all. 
- Sikshasamuccayd, 


3. మహాయానం 


భగవానస్యైతదవోచత్‌-ఇహ సుభూతే బోధిసత్త త్యయాన 
సంప్రస్టితేనైవం న ఫం సుభూతే సతా క 
సత్వధాతా స సత్ష్యసంగహణ సంగృహీతా అండజా వా జరాయుజా 
వా సంస్వేదజా వా బౌపపాదుకా వా రూపిణీ వా అరూపిణీ వా 
సంజినో వా అసంజినో వా నెవ సంజినో నాసంబినో వా యావాన్‌ 

కా కా ర్ల జా జా 

కశ్చిత్సత్త్య్యధాతు:ః (పజ్జప్యమానః (పజ్ఞప్యతే, తే చ మయా 
సర్వేఒనుపధిశేషె నిర్వాణధాతౌ పరినిర్యాపయితవ్యాః. ఏవమ 
పరిమాణానపి సత్వాన్‌ పరినిర్యాప్య న కశ్చిత్సత్వః పరినిర్యాపితో 
భవతి. తత్కస్య హేతోణఐి సచేత్సుభూతే బోధిసత్త్వస్య సత్త్వసంజ్ఞా 
ప్రవర్తేత న స బోధిసత్వ ఇతి వక్తవ్యఃణ తత్కస్య హేతోణి న స 
సుభూతే బోధిసత్వో వక్తవ్యో యస్య ఆత్మసంజ్ఞా ప్రవర్తీత సత్త్వసంజ్ఞా 
వా జీవసంజ్ఞా వా పుద్గలసంజ్ఞా వా ప్రవర్తత. 


అనువాదం 


బైగివానుడు.- సుభూతీ, బోధిసత్త్వయానములో 
ప్రయాణించుచున్నవాడు ఈ విధముగా బోధిచిత్తమును కలిగించుకొన 
వలెను: “ఈ తైధాతుకములో సత్తులుగా ఏవేవి తెలియబడుచున్నవో 
అవి అండజములుగాన్కీ జరాయుజములుగాన్కీ సంస్వేదజములుగానీ, 


85 


స ఆల్‌ హాల సల్‌ అనో న జ్య 


సంస్వేదజములుగానీ, బౌపపాదుకములుగాన్సీ రూపిణులుగాన్స, 
అరూపణులుగానీ, సంజ్ఞినులుగానీ, అసంజ్ఞినులుగానీ 
నైవసంజ్ఞానాసంజ్ఞినులుగానీ ఇంకనూ ఏవేవి సత్వులుగా 
తెలియబడుచున్నవియో ఈ అందరినీ నేను నిరుపధిశేష 
నిర్వాణములో చేర్పించవలసిన బాధ్యతను తీసుకొనుచున్నాను. 
సుభూతీ, ఈ విధమైన నిశ్చయముతో బోధిసత్తుడు అసంఖ్యాకమైన 
సత్వులను నిర్వాణము చెందించినప్పటికి అతనిచేత ఒక సత్తుడు 
కూడా నిర్యాణము చెందింపబడలేదు. ఎందువలన? బోధిసత్తునిలో 
సత్వసంజ్ఞ తలెత్తినచో ఇక అతనిని బోధిసత్త్వుడనరాదు. 
ఎవనియందు ఆత్మసంజ్ఞ్క సత్వసంజ్హ జీవసంజ్హ పుధ్గలసంజ్ఞ 
తలెత్తినదో అట్టి వానిని బోధిసత్తుడని చెప్పతగదు. 

వివరణయు.- డబ్దేదవాదం, శాళ్ళుతవాదం అని రెండు 
వాదాలున్నాయి ఈ వాదాలు బయట లోను మన మనస్సులోనే 
డఉన్హాయి. "ఓ మనసా ఎందుకు ఈ ఆయానం నీకు? వ్యక్తుల 
గురించి నమాజుం గురించి దేశం గురించి వవంచం గురించి 
స్యాఖ్యానాలు ఎందుకు? ఏది ఎభ్రయితే అవనీ  నీకేమిటి నంబంధం? 
ఈ జీవితంలో ఇన్హేండ్లు పెంచుకొన్పు నంబంధాలను అన్చిటేని 
తెంపివేసే మృత్యువు త్వరలో రానేరాబోతుంది-” ఈ తీరుగా 
ఆలోబిన్తూ నిరానక్రతను నైరాశ్యాన్చి, నిష్పియతను పెంచుకోవడం 
_జురిగందంటో మనస్సు కబ్రేదవాదానిక మొగింధన్లమాట. “నా 
ఆనంతరం ఈ వున్రకాల గతి వమికాను? ఎవడు మ్యుదిస్తాడు? ఏదైనా 


వజచ్చేదిక 87 


సంస్థకు ఇచ్చినోస్తే బాగుంటుంది- ఈ తీరుగా ఆందోళన 
తలెత్రిందంటో మనస్సు శాళ్ళుతనాదానికి మొగందనమాట. ఇపుడు 
జోవించియుండగానో మనస్సును మరణానంతర భబివ్యుత్తుకు 
(పనరింవజోసి మరణాంతరం కూడా తన ఇవ్రటి సంబంధాల 
కొనసాగింవును ఊహించుకొనే ధోరణి శాళ్ళ్లతనాదం. దీనివల్ల 
ఆనీ అనవనరమైన ఆందోఖానలు, జబౌధత్తము (restles5౧855) ప్లగెరా 
బలవడుతాయి ఈ రెండు వాదాలు ఆధ్రాత్శ్మి కంగా మంచిది 
కాదు. “రెండింటిలో దేని బైపునకూ మొగ్లనట్ట చిత్తోస్థితి 
కలిగయుండుము అదియే మధ్యమ మూధము అని మహాయానం 
చెబుతుంది నత్సాయద్దుష్రై (individuality view) డన్బుంతోవోరకు 
డృేదవాదమో శాళ్ళతవాదమా ఏదో ఒకటి మనస్సును గుందాతుంది. 
నత్మాయద్దషని ఛేదించేందుకే ఈ (వజుబ్రేదిక! 


Spiritual light shines on in solitude 
Disentangling the sense organs from sense data. 
Experience of true eternity 
Depends not just on books. 
Mind-nature being taintless 
Fundamentally is perfect. 
Freedom from falsehood-producing causes 
Is the same as absolute Buddhahood. 

-Pai Chang 


4 పొరమితలు 


అపి తు ఖలు పునః సుభూతే న బోధిసత్వేన వస్తుపతిప్టితేన 
దానం దాతవ్యం, న క్వచిప్రతిషితేన దానం దాతవ్యం. న రూప 
ప్రతిష్టితేన దానం దాతవ్యం. న శబ్దగంధరస స్నృష్షవ్య ధర్మేషు (పతిష్టితేన 
దానం దాతవ్యం. ఏవం హి సుభూతే బోధిసత్త్వేన మహాసత్వేన దానం 
దాతవ్యం యథా న నిమిత్తసంజ్ఞాయామపి ప్రతితాత. తత్కస్య 
హేతోణి యః సుభూతే బోధిసత్త్వో అపతిష్టితో దానం దదాతి, తస్య 
సుభూతే పుణ్యస్కంధస్య న సుకరం ప్రమాణముద్రహీతుమ్‌. తత్కిం 
వున్య సు సుభూతే సుకరం పషూర్వన్యాం దిశి ఆకాళ స్య 
(పమాణముద్దటాతువు? సుభూతిరాహ నో హీదం భగవన్‌. 
భగవానాహ- ఏవం దక్షిణపశ్చిమోత్తరాసు అధఊర్హ్వదిగ్విదిక్షు 
సమంతాద్దశసు దిక్షు సుకరమాకాశస్య (ప్రమాణమ్ముద్దహితుమ్‌? 
సుభూతిరాహ- నో హీదం భగవన్‌. భగవానాహ ఏవమేవ సుభూతే 
యో బోధిసత్తో౬(పత్కితో దానం దదాతి, తస్య సుభూతే 
పుణ్యస్కంధస్య న సుకరం (పమాణముద్గహితుమ్‌. ఏవం హి 
సుభూతే బోధిసత్తయానసంప్రప్టితేన దానం దాతవ్యం యథా న 
నిమిత్తసంజ్హాయామపి |ప్రతితిష్టేత్‌. 


88 


89 


అనువాదం 


బైగివానుడు'- సుభూతీ, బోధిసత్తుడయినవాడు 

వస్తుప్రతిష్టితుడై దానము చేయరాదు. దేనియందునూ ప్రతిష్టితుడై 
దానము చేయరాదు. రూప ,పతిష్టితుడై దానము చేయరాదు. 
శబ్ద గంధ రస (స్పష్టవ్యములయందు మరియూ ధర్మములయందు 
(mind-objects) (పతిష్టితుడై దానము చేయరాదు. ఈ విధముగా 
బోధిసత్తుడు ఏ నిమిత్త సంజ్ఞయందునూ పతిష్టితుడు కాకుండా 
దానము చేయవలెను. ఎందులకనగా, ఏ బోధిసత్వుడు అపతిష్టితుడై 
దానము చేయునో దానివలన అతనికి కలిగెడి పుణ్యరాశి యొక్క 
పరిమాణమును అంచనా వేయుట సాధ్యము కాదు. సుభూతీ, 
నీవేమనుకొనుచున్నావు? తూర్పు దిశగా విస్తరించియున్న ఆకాశము 
యొక్క పరిమాణమును తెలుసుకొనుట సాధ్యమా? 

నుభూతి"- కాదు భగవాన్‌. 

భగవానుడు - అటులనే దక్షిణము, పశ్చిమము, ఉత్తరము, 
అధోదిశ ఊకర్వదిశ, ఆగ్నేయ, నైరుతి, వాయువ్య ఈశాన్య మొత్తము. 
పది దిశలయందు విస్తరించియున్న ఆకాశము యెక్క 
పరిమాణమును తెలుసుకొనుట సాధ్యమా? 

నుభూతి"- కాదు భగవాన్‌ 

భగవానుడు,- ఆ విధముగానే సుభూతీ, ఏ బోధిసత్తుడు 
అపతిష్టితుడై దానము చేయునో దానివలన అతనికి కలిగెడి 
పుణ్యరాశి యొక్క పరిమాణమును అంచనా వేయుట సాధ్యము 


90 (పజ్ఞాపారమిత 


కాదు. కనుకనే సుభూతీ, బోధిసత్త్వయానములో ప్రయాణించు 
వారలు నిమిత్త సంజ్ఞలయందు ,పతిష్టితులు కాకుండా దానము 
చేయవలెను. 

ఎవరణం.- వుయ్‌-నెంగ్‌ అనో జైన్‌ గురువు (వనీద్దుడు 
కౌమారావనలో ఉండగానే ముక్రడయిసోయిన అద్దుష్టళాలి ఎవరో 
చదువుచున్లు షృజుభ్రేదికలోని సై పేరా వినగానే ఆయన చిత్రం 
నియుక్రమయి పోయిందట! ఏ వని చేస్తున్హానరే చిత్తాన్చి మాతం 
జూన్వుతా ఫీతిలో డంచుకోమని ఈ పేరా నందేళంగా ఉండనబ్బేమో! 
ఇలా అల్లం చెప్పడం తేలికో కానీ చేయడం ఎలా? చిత్తం 
నిర్పిషయముగా (00౧9౧౫6557) ఉండడం లోదు. నంజ్హాలు 
(perceptions) కలుగుంలుంటాయి. వోదనోలు (sensations) 
కలుగుతుంటాయి. రాగం ద్వేషం ఈర్రు అనూయ మానం 
(conceit)- ఇలా ముప్రైరకాల కేకౌలు (pollutions) విబ్దుంభిస్తుంటాయి 
నంకల్ల వికలాాలకు ఇకో లొక లేదు చితంలోే న్యు రణళకోలాలు 
(memory bits) కూడా లెక్కకు మిక్సలి తలెత్తుతుంటాయి. ఇంత 
ర్రీగా (00౪666) కన్ల చిత్తాన్సి శుద్రి చేసే వని ఎలా” చిత్తాల్సి 
అనంబాధం (౮౧౮౦4౮6౮) చేయాలంటో చిత్తనమ్ముదంలో తలెల్తో 
అలలను ఎప్పటికప్పుడు నాక్షమ్మాతంగా గమనిస్తూ డండడం తప్పించి 
(వన్తుతానికి నాకు ఇతర నులభోపాయాలు గోచరించడం లోదు. 
ఈ గమనిక వల్ల చిత్తాన్సి చిత్రద్దుళ్ళం నుండి వేజు చేయడం 
జొడుగుతుంది ఇలా చిత్రద్దుళ్ఞం నుండి చిత్తాన్సి ఎవుటీకవ్తుడు 


వజచ్చేదిక 91 


నేస్తుంటో చిత్రం జుధి కావడమూ (eMpfying of the mind) 
వుతుంది 
చిత్తాన్సి తేలిక (౭౧౧g) చేసుకోమని ధమ్మువదంలోశి ఒక 
రాడా ఇలా చబుతున్లుది. 
సించో భో కఇయాం నావం నికా టో లఘుత్పమేప్పుతి 
ఇత్యా రాగం బొ ద్వేషం బొ తతో నిర్వాణహేష్కసి 
(25-10) 
భక నావలోకి చేర్తున్సు నీళ్లను చిమ్మినేస్తూ ఉండుము 
రేశావంటే నావ తేలిక అయి తరగా తీరం చేరుతుంది. 


హామాలయంలోని ఒక మర్కటంలాగా కాకుండా తామరపువ్వులాగా జీవించమని 
; (Unattached) వాక్యం చెబుతున్నది. తామరపువ్వు నివాసం నీటిలోనే, కానీ నీటిని 
యదు. హిమాలయంలోని ఆ మర్కటాన్ని తలచుకొంటే జాలి వేస్తుంది. కోతులను 
ందుకు వేటగాడు హిమాలయంలో ఒక చోట జికటఉచ్చును (5tky t[0p) ఉంచాడు. 
న్న కోతులు దాని జోలికి వెళ్లలేదు. మూర్గమైన ఒక మర్కటం పేరాశ ప్రేరేపించగా 
ముముకుతూ వెళ్లి దాన్ని ఒక చేతో పట్టుకొనింది. ఆ చేయి అతుక్కుపోయింది. 
కిపించడం కోసం మరో చేతితో ప్రయత్నిస్తే అదీ అతుక్కుపోయింది. ఆ రెండు 
విడిపించడం కోసం ఒక పాదంతో t[0pని తన్నింది. ఆ పాదమూ అతుక్కుపోయింది. 
ఉంటిని విడిపించడం కోసం మరో పాదంతో ఆ {r0pని బలంగా తన్నగానే అదీ 
పోయింది. ఈ నాలిగింటినీ విడిపించడం కోసం చివరి ఉపాయంగా మూతితో ఆ 
నమ్మే ప్రయత్నం చేయగా అదీ అతుక్కుపోయింది. ఆపైన ఇక చేసేది ఏమీలేక 
కుయ్యో అని దీనంగా కూతలు పెట్టసాగింది. 


(సంయుక్త నికాయం నుండి) 


థీ ఒగ అ 1 
5. మహాపురుష లక్షణాలు 
తత్కిం మన్యసే సుభూతే లక్షణసంపదా తథాగతో (ద్రష్షవ్యః? 
సుభూతిరాహ-నో హీదం భగవన్‌ న లక్షణసంపదా తథాగతో 
దషవ్వః తత్త్గస్వ హేతో? యా సా భగవన్‌ లక్షణసంపత్తథాగతేన 
ళ్‌ 3 గ్రా స యం క్‌ 
భాషతా "సైవాలక్షణసంపత్‌. ఏదనా భగవానాయుష్మ్కంతం 
సుభూతిమేతదవోచత్‌ యావత్సుభూతే లక్షణసంపత్‌ తావన్మృషా, 
యావదలక్షణసంపత్‌ తావన్న మృషేతి హీ లక్షణాలక్షణస్తథాగతో 
ద్ర్తవ్యః 
అనువాదం 
బగవానుడు."- సుభూతీ, నీవేవునుకొనుచున్నాము? 


లక్షణసంపద కలిగినవాడుగా తథాగతుని చూడదగునా? 


నుభూతి- చూడరాదు భగవాన్‌. తథాగతుడిని లక్షణసంపద 
కలవాడుగా చూడరాదు. ఎందులకనగా తథాగతులవారు భాషించిన 
లక్షణ సంపద ఏదియో అది వాస్తవమునకు అలక్షణసంపద. 

బైగవానుడు.- అవును సుభూతీ. లక్షణసంపద అనునది 
మృషా. (/౧0064)* అలక్షణసంపద మృషా కాదు. కనుక సుభూతీ, 
తథాగతుడిని లక్షణశూన్యుడుగా చూడవలెను. 


9? 


వరణం. నిర్మా ౯కాయం, నంభబోగకాయం, ధభర్భ కాయం 
అని బుద్దునికీ మూడు కాయాలు (bంdie5). _నిర్భ్మాణకాయం 
లుంబినిలో జనించి కుళీనగరంలో అంతరించింది. ధర్భకాయం 
అనేది పరమూర్ధ సారూ పం, ఇకో సంబోగకాయం అనేది 
బోధినత్తులకు గోచరించే దివాడూపం మవోయాన న్మూతాలు 
చాలా వరకు ఈ నంభోగకాయం నుండీ వాలువడినట్టొవియే. 
బోధినత్తులు దర్గ్శింబి ఆనందించే ఈ దివుదూవం ముసప్పైరెండు 
మనోపుడుష్న లక్షణాలతోమూ ఎనభై ఆనువుంజనాలతోనూ గోచరించే. 
అద్భుతరడూవం. బుద్దుణ్లే నిర్హాణకాయానికి నంభోగకాయానికి 
పరిమితం చేయకుండా ధర్శకాయంగా చూడమని ఈ పేరా 
డద్రేళంగా డండనచ్చుః 


దివారూసం చూసేందుకూ తగిన పుణ్వ విశేషం ఉండాలి 
ఒకసారి ఆనందుడు, బుద్దుడు కలిని వెళ్తుంటో (ఛావస్తీనగర 
ముఖద్వారం దోర ఒక మునలావిడను ఆనందుడు చూసి చాలా 
జాలివడి ఆమెను అద్వాత్మమాల్లం లోనికి తీనుకరాదలచి బుద్దుణ్ల 
పోడుకెొంటాడు- ౨౭ వూవోపురుష లక్షణాల తోనూ 80 
అయవ్వాంజునాలతోనూ (minor marks) విరాజమూనంగా ఉండే 
దివ్షాదూపొన్చి ఆమెకు చూవమని వ్రుథ్శావయాన అవుతుందంటాడు 
బుద్దుడు ఆనందుడు వట్టుబట్లాడు నరే అని సమ్మతించి 
బుద్దుడు దివుడూవంతో ఆమె ముందుకు వెళ్లి నిలబడతాడు ఆమె 


94 (పజ్ఞాపారమిత 


ఆ క్షణంలోనే వెనకే ముఖం (తిప్పి అటువైపు దేనో చూస్తుంది. 
బుద్దుడు అటు వైవు స్టా నిలునాడు ఆ కోణంలోనే ఆమె ఎందుకో 
మరి చూపులు పైకే సారించి దేనిమీదనో దృష్టీ పెట్లుంది _నరే 
కొనిమ్ముని బుద్దుడు ఆమె దృష్టికీ అభిముఖంగా ఆకాళంలో 
నిలబడతాడు ఆమె ఆ క్షణంలోనే చూవులను (కందకు నారించి 
దేన్తో చూస్తుంది. ఇక లాబం లేదనుకొని బుద్దుడు తన 
దివ్రడూపొల్చి అన్బి వైవులా కనిసింవజోశాడు ఆమె ఆ క్షణంలోనే 
ఎందుకో మరి తటాలున కనులు గట్టిగా మూనుకొనింది 

“ఆనందా, నన్చింకోం బోయముంటాపవుగలో. అంటాడు 
నిన్సవోయంగా బుద్దుడు “ఆ గోతలక్షణం అలా తెలవారుతుంటో 
మీరు మాతం వం చేయగలడు” ఇక రండీ పోదారలో అంటాడు 
ఆనందుడు 


6. భవిష్యత్తులో 


ఏవముక్తే ఆయుష్మాన్‌ సుభూతిర్భగవంతమేతదవోచత్‌ అస్తి 
భగవర్‌ కేచిత్సత్వా భవిష్యంత్యనాగతే౭_ ధ్వని పశ్చిమే కాలే పశ్చిమే 
సమయే పశ్చిమాయాం పంచశత్యాం సద్దర్మవిపలోపకాలే వర్తమానే 
యేం ఇవేంష్వేవంరూపేషు సూతాంతపదే షు భాష్యమాణేషు 
భూతసంజ్ఞాముత్సాదయిష్యంతి? భగవాన్‌ ఆహ మా సుభూతే 
త్వమేవం వోచః అస్తి కేచిత్సత్తా భవిష్యంత్యనాగతే౭_ధ్యని పశ్చిమే 
కాలే పశ్చిమే సమయే పశ్చిమాయాం పంచశత్యాం సద్దర్మవిప్రలోపి 
వర్తమానే య ఇమేష్వేవంరూపేషు సూత్రాంతపదేషు భాష్యమాణేషు 
భూతసంజ్ఞాముత్సాదయిష్యంతి. అపి తు ఖలు పునః సుభూతే 
భవిష్యంత్యనాగతే౭. ధ్వని బోధిసత్సా మహాసత్తాః పశ్సిమే కాలే 
పశ్చిమ సమయే పశ్చిమాయాం పంచశత్యాం సద్దర్మవిపలోపే 
వర్తమానే గుణవంతః శీలవంతః ప్రజ్ఞావంతశ్చ భవిష్యంతి, యే 
ఇమేప్వేవంరూపెషు సూత్రాంతపదేషు భాష్యమాణేషు భూతసంజ్ఞా 
ముత్సాదయిష్యంతి. న ఖలు పునస్తే సుభూతే బోధిసత్వా 
మహాసత్వా ఏకబుద్రపర్యుపాసితా భవిష్యంతి, నైకబుద్దావరోపిత 
కుశలమూలా భవిష్యంతి. అప తు ఖలు పునః సుభూతే అనేక 
బుద్ద శతసహ(సపర్యుపాసితా అనేక బుద్ద శతసహసావరోపి 


95 


తకుశలమూలాస్తి బోధిసత్వా మహాసత్వా భవిష్యంతి, యే 
ఇవేచ్య్వవంరూపషు సూతాంతపదేషు భాష్యవూణేషు 
ఏకచిత్తపసాదమపి ప్రతిలప్పుంతే. జ్ఞాతాస్తే సుభూతే తథాగతేన 
బుద్దజ్ఞానేన, దృష్టాస్తే సుభూతే తథాగతేన బుద్ర చక్షువా, బుద్దాస్తే 
సుభూతే తథాగతేన . సర్వే తే సుభూతే అపమేయమసంఖ్యేయం 
పుణ్యస్కంధం (పసవిష్యంతి, పతిగహిష్యంతి. తత్కస్వ్య హేతోణ 
న హీ సుభూతే తేషాం బోధిసత్త్వానాం మహాసత్వానామాత్మసంజ్ఞా 
(ప్రవర్తతే న సత్త్వసంజ్ఞ్ఞా న జీవసంజ్ఞా న పుద్గలసంజ్ఞా ప్రవర్తతే. 
నాపి తేషాం సుభూతే బోధిసత్తానాం మహాసత్తానాం ధర్మసంజ్ఞా 
ప్రవర్తతే ఏవం నాధర్మసంజ్ఞా నాపి తేషాం సుభూతే సంజ్ఞా 
నాసంజ్ఞా ప్రవర్తతే. తత్కస్య హేతోణ సచేత్సుభూతే తేషాం 
బోధిసత్వానాం మహాసత్వానాం ధర్మసంజ్ఞా (ప్రవర్తతే, స ఏవ 
తేషామాత్మగ్రాహో భవేత్‌, సత్వగాహో జీవగాహః పుద్గ్దలగాహో 
భవేత్‌. సచేదధర్మసంజ్ఞా ప్రవర్తతే, స ఏవ తేషామాత్మగ్రాహో భవేత్‌ 
సత్త్వ్యగాహో జీవగ్రాహః పుద్దలగ్రాహ ఇతి. తత్కస్య హేతో? న 
ఖలు పునః సుభూతే బోధిసత్వేన మహాసత్తేన ధర్మ ఉద్లహితవ్యో 
నాధర్మః తస్మాదియం తథాగతేన' సంధాయ వాగ్భాషితా-కోలోపమం 
ధర్మపర్యాయమాజానద్శిర్హర్మా స్‌ (ప్రహాతవ్యాః ప్రాగేవాధర్మా ఇతి. 


అనువాదం 


నుభూతి'- భగవాన్‌, రాబోవు భవిష్యకాలములో చివరి ఐదవ 


వజచ్చేదిక 97 


ఐదువందల సంవత్సరముల కాలములో (2500 ఏండ్ల తరువాత) 
సద్ధర్మము నశించిపోవు ఆ కాలములో ఇటువంటి గంభీరమైన 
సూత్రవాక్యములను భాషించినపుడు అర్థము చేసుకొనగలిగినవారలు 
ఎవరైనను ఉందురా? 


భగవానుడు'- సుభూతీ, అటుల పలుకవద్దు. రాబోవు 
భవిష్యకాలములో చివరి ఐదవ ఐదువందల సంవత్సరముల 
కాలములోనూ సద్ధర్మము నశించిపోవుచున్న ఆ కాలములోనూ ఈ 
సూతవాక్యములను భాషించినపుడు అర్థము చేసుకొనువారలు 
కొందరు ఉందురు. అప్పుడు కూడా ఈ వాక్యములను అర్ధము 
చేసుకొనగల గుణవంతులు, శీలవంతులు, ప్రజ్ఞావంతులు ఉందురు. 
అట్టివారు కేవలము ఒక బుద్దుని మాత్రమే ఉపాసించినవారుగా, 
ఒక బుద్దుని పర్యవేక్షణలో మాత్రమే కుశల మూలములను నాట్లు 
వేసుకొనినవారుగా ఉండబోరు. మరి ఎటువంటివారుగా ఉందురని 
అడిగెదవేని చెప్పెదను వినుము. ఈ సూత్ర వాక్యములను వినినపుడు 
వారిలో ఏకచిత్త (ప్రసాదము (one single thought of serene faith) 
కలిగిననూ వారు ఆ క్షణమే అనేక లక్షల బుద్దులను ఉపాసించిన 
పుణ్యాత్ములుగానూ అనేక లక్షల బుద్దుల పర్యవేక్షణలో కుశల 
వరూలములను నాట్లు వేసుకొనిన షుణ్యాత్మలుగానూ 
'అయిపోవుదురు. _ బుద్ధజ్ఞానము ద్వారా తథాగతుడు వారిని 
తెలుసుకొనినాడు. బుద్దచక్షువు ద్వారా తథాగతుడు వారిని 


98 (పజ్ఞాపారమిత 


చూచినాడు. వారలందరూ తథాగతునికి బాగుగా తలియబడినారు. 
వారలందరూ అప్రమేయమైన, అసంఖ్యేయమైన పుణ్యస్కంధమును 
(రాశిని) గడించబోవుచున్నారు. ఎందులకనగా మహాసత్తులయిన 
ఆ బోధిసత్వులయందు ఆత్మసంజ్ఞ కలుగబోదు కనుక. సత్వసంజ్ఞ 
' జీవసంజ్ఞ పుద్గలసంజ్ఞ వారియందు కలుగబోదు కనుక. మరియూ 
వారియందు ధర్మసంజ్ఞయూ, అధర్మసంజ్ఞయూ కలుగబోదు. 
సుభూతీ, ఇంకనూ వారియందు సంజ్ఞయూ అసంజ్ఞయూ కూడా 
కలుగబోదు. ఎందుకని అడిగెదవేని, సుభూతీ వినుము. 
మహాసత్తులయిన ఆ బోధిసత్తులకు ధర్మసంజ్ఞ కలిగినచో అదియే 
వారిలో ఆత్మగాహమును, సత్త్వ్యగాహమును, జీవగాహమును, 
పుద్గలగ్రాహమును కలిగించివేయును. అటులనే అధర్మసంజ్ఞయూ 
ఆత్మగాహమును, సత్త్వగాహవంను, జీవగాహవుఎను, 
పుధ్గలగాహమును కలిగించివేయును. కనుక సుభూతీ, 
మహాసత్త్వుడైన బోధిసత్వుడు ధర్మమునూ పట్టుకొని వేలాడరాదు. 
అధర్మమునూ పట్టుకొని వేలాడరాదు. కనుకనే తథాగతుడు 
సంధాభాషలో (language with hidden meaning) పూర్వము ఈ 
విధముగా భాషంచియున్నాడు: " ధర్మపర్యాయము, (discourse on 
dharma) తెప్ప వంటిదని ఎరిగినవారలు దర్మ్శ్మవఎలను 
వదలివేయవలెను, అధర్మములను అంతకు మునుపే వదలివేయవలెను” 
అని. 


వజచ్చేదిక 99 


వివరణం: “శాసనం బ్లికుతాభూలం" అస్నాడు 
శాౌంతిదేవుడు శాసనం అంటో ఇక్కడ. బుద్దుని బోధనలు. 
ఆఅనొంకార మమకొరాలు లేనివాళ్లు తలదాల్లో, శాననం ఇది. కనుక 
దీని మనుగడ బ్లికువుల మీదనో ఆధారవడియున్నుది. బిక్షునంఘుం 
చక్కగా డంటో శాననమూ చక్కగా డంటుంది. బుద్దుని కాలంలోనే 
ఖికువులకు శాననం యొక్స చిరకాల మనుగడ మీద నంశయాలు 
తలెత్తాయి. కొందరు 500 బండ్ల ఆయుష్ట్రు కొందడు వెయ్యేండ్ల 
ఆయుష్ట్రు మరికొందరు వెయ్యిన్సీ ఐదువందల పండ్ల ఆయుష్షు 
జోస్యం చెసారు రెండువేల ఐదువందల బండ్ల తరువాత 
చిరునామా కూడా లోకుండా అంతోరిస్తుందనీ మళ్లీ దీరకాలం 
తడువాత తుషితలోకం నుండీ మ్మైతేయుడు (01౪/౪ Buddha) వచ్చి 
శాననాన్చి పునరుద్రరిన్తాడని ఆనాటి నమ్మిక ఈ పేరాలో 
(పోజుభ్రేదిక తనదైన శైలిలో అవనమ్ముకాలను అన్చిటినీ కొట్టివేస్తుంది 


7. ప్రపంచోపశమం 

పునరపరం భగవానాయుష్మంతం సుభూతిమేతదవోచత్‌ తత్కిం 
మన్యసే సుభూతే, అస్తి స కశ్సిద్దర్మో యస్తథాగతేనానుత్తరా 
సమ్యక్సంబోధిరిత్య భిసంబుద్దః, కశ్చిద్యా ధర్మస్తథాగతేన దేశితః? 
ఏవముక్తే ఆయుష్మాన్‌ సుభూతిర్భగవంతమేతదవో చత్‌యథాహం 
భగవన్‌ భగవతో భాషితస్యార్ధమాజానామి, నాస్తి స కగ్సిద్దర్మో 
యస్తథాగతేన అనుత్తరా సమ్యక్సంబోధిరిత్య భిసంబుద్దః నాస్తి ధర్మో 
యస్తథాగతేన దేశితః తత్కస్య హేతో? యోఒసౌ తథాగతేన 
ధర్మో౭_భిసంబుద్దో దేశితో వా, అగ్రాహ్య సో౭.నభిలాప్యః న స 
ధర్మో నాధర్మః తత్కస్య హేతోః? అసంస్కృతప్రభావితాహ్యార్య 
పుద్గలాః 


అనువాదం 


భగవానుడు? సుభూతీ, నీవేమనుకొనుచున్నావు? అనుత్తర 
సమ్యక్‌ సంబోధియని తథాగతుడు తెలుసుకొనిన ధర్మము ఏదైనా 
ఉన్నదా? తథాగతుడు బోధించిన ధర్మము ఏదైనా ఉన్నదా? 

నుభూతి:- భగవానుడు భాషించిన వాక్యములను నేను అర్థము 
చేసుకొనిన పకారము చెప్పవలసినచో తథాగతుడు అనుత్తర సమ్యక్‌ 


100 


వజచ్చేదిక 101 


సంబోధియని తెలిసికొనిన ధర్మము ఏదియూ లేదు. బోధించిన 
ధర్మము కూడా ఏదియూ లేదు. ఎందులకనగా తథాగతుడు 
తెలుసుకొనిన ధర్మముగానీ బోధించిన ధర్మముగానీ అది అగ్రాహ్యము 
(cannot be grasped), అనభిలాప్యము (cannot be talked about). అది 
ధర్మమూ కాదు, అధర్మమూ కాదు. - ఎందులకనగా ఆర్యపుద్గలులు 
(noble persons) అసంస్కృతము (unconditioned reality) వలన 
ప్రభావితులు కనుక. 


Note:- అష్టసావ్మానీక (పజ్హాపారమిత నుండీ కొన్చి వాక్క్వాలు . 


భగవానుడు - నుభూత్తీ నర్వుదర్శములను అత్సుతములుగా (౧౦? గాంయఅ తథాగతుడు 
తెలునుకొనినాడు 


నుభూతి: కనుక తథాగతుల వారికీ ధర్మములు ఏవియూ తెలియబడలేదు/ 


భగవానుడు - (వళ్టుతిని (Own essential nature) కలిగిన ధర్మములు ఏవియూ లోవు 
ఏది వక్రుతియో అది అవక్టుతి (౧౦-౧౦౮౭). ఏది ఇపక్రతియో అది (పక్రతి ఎందుకంటే 
అన్ని ధర్మాలు seco (one mark only) $A యున్నాయి అర్మక్షణమే (no mark) ఆ 
వీకల్వకణం. కనుక నమ్వుక్‌నంబోధి ద్వారా తథాగతుడు ఏ ధర్శములనూ తెలుసుకొనలోదు 
ఎందుకంటే ధర్శములకు రెండు (వక్ఫుతులు (౧4౪౦ natures) లోను అన్చి ధర్మముల (వక్రుతి 
ఒకడే అన్లి ధర్మముల ఆ (వక్రత్‌ (౧౮6 ౧౮౮78) విదియో అది అవర్టుతి (౧౦-nture). వది 
ఆపక్రుతియో అది (వక్రుత్‌ ఇలా తెలిసనపుడు మ్మాతమే ఆన్చి నంగతోకులు (All points of 
aftachments) వోదలిసోతాయి 


రిం పుణ్యస్కంధము 
భగవానాహ - తత్కిం మన్యసే సుభూతే యః కశ్చిత్కు లపుత్రో 
వా కులదుహితా వా ఇమం త్రిసాహస్రమహాసాహస్రం లోకధాతుం 
సప్రరత్నపరిపూర్ణం కృత్వా తథాగతేభ్యో౭_ర్లద్భ్యః సమ్యక్సంబుద్రేభ్యో 
దానం దద్యాత్‌, అపి ను స కులపుతో వా కులదుహితా వా 
తతోనిదానం బహుతరం పుణ్యస్కంధం (ప్రసునుయాత్‌ ? 
సుభూతిరాహ-బహు భగవన్‌ బహు సుగత స కులపుతో వా 
కులదుహితా వా తతోనిదానం పుణ్యస్కంధం (పసునుయాత్‌. 
తత్కస్య హేతో? యో౬సౌ భగవన్‌ పుణ్యస్కంధస్తథాగతేన 
భాషత్క అస్కంధః స తథాగతేన భాషిత తస్మాత్తథాగతో భాషకే 
-పుణ్యస్కంధః పుణ్యస్కంధ ఇతి. భగవానాహ-యశ్చ ఖలు పునః 
సంబూతే కులష్పుతో వా కులదుబాతా వా ఇవంఎం 
త్రిసాహస్రమహాసాహస్రం లోకధాతుం సప్తరత్నపరిపూర్ణం కృత్యా 
తథాగతేభ్యోఒర్హద్భ్యః సమ్యక్సంబుద్దే భ్యో దానం దద్యాత, యశ్చ 
ఇతో ధర్మపర్యాయాదంతశశ్చతుష్పాదికామపి గాథాముదృహ్య 
పరేభ్యో విస్తరేణ దేశయేత్‌ సంపకాశయేత్‌ అయమేవ తతోనిదానం 
బహుతరం పుణ్యస్కంధం ప్రసునుయాదప్రమేయమసంభఖ్యేయమ్‌. 
తత్కస్య హేతోణి అతో నిర్దాతా హీ సుభూతే తథాగతానామర్గతాం 


102 


వజచ్చేదిక 10 


సమ్యకృంబుడ్దానామనుత్తరా సమ్యక్పంబోధిః అతో నిర్హాతాశ్చ బుద్దా 
భగవంతః తత్క స్య హేతోః? బుద్ద ధర్మా బుద్ద ధర్మా ఇతి 
సుభూతే అబుద్ద ధర్మాళ్ళైవ తే తథాగతేన భాషితాః తేనోచ్యంతే 
బుద్దధర్మా ఇతి. 

అనువాదం 


భగవానుడు. ఎవరయినా కులపుతుడుగానీ కులదుహితగానీ 
ఈ త్రిసాహస్ర మహాసాహస లోకధాతువును సస్తరత్నములతో నింపి 
అర్హతులు సమ్యక్‌సంబుద్దులు అయిన తథాగతులకు దానము 
చేసినచో ఆ కులప్పుత్రునికిగానీ కులదుహితకుగానీ ఆ దానము వలన 
గొప్ప పుణ్యస్కంధము(రాశి) కలుగునుకదా! నీవేమనుకొనుచున్నావు. 

నుభూలతి- బహుపుణ్యస్కంధము భగవాన్‌, బహుపుణ్య 
స్కంధము సుగతా! ఎందులకనగా తథాగతులవారు భాషించిన 
పుణ్యస్కంధము నిజమునకు అస్కంధము! కనుకనే తథాగతులవారు 
పుణ్యస్కంధము, పుణ్యస్కంధము అని భాషంచుచున్నారు. 

భగవానుడు; ఎవరయితే ఈ ధర్మపర్యాయమును కనీసము 
నాలుగు పాదములనైననూ (గహించి ఇతరులకు తెలియజేయుదురో 
అట్టివారు ఈ (తిసాహ్మస మహాసాహ్మస లోక ధాతువును 
సప్తరత్నములతో నింపి సమ్యక్‌ సంబుద్దులు అర్హతులు అయిన 
తథాగతులకు దానము చేసి పొందిన పుణ్యము కంటె ఎక్కువ 


104 _ పజ్ఞాపారమిత 


పుణ్యస్కంధమును గడించుదురు. ఆ పుణ్యము అపమేయము, 
అసంఖ్యేయము. ఎందులకనగా, సమ్యక్‌, సంబుద్దులు అర్హతులు 
అయిన తథాగతులకు అనుత్తర సమ్యక్‌ సంబోధి, పజ్ఞాపారమిత 
వలననే కలిగినది కనుక ప్రజ్ఞాపారమితయే బుద్దులకు జనని కనుక. 
ఎందులకనగా, బుద్ధ ధర్మములు బుద్ధ ధర్మములు అని తథాగతుడు 
భాషంచినది నిజమునకు అబుద్ద ధర్మములు! కనుకనే అవి 
బుద్ధధర్మములని చెప్పబడినవి. 

వివరణం:- బుధ్రధరయములను మూడు పట్టికల ద్వారా 
చెబుతాడు అన్హాదళ. ఆవేణీక ధర్మములు అనేది ఒక పట్టిక 
ఇంగీ షులో eighteen special/unique dharmas of Buddha అని 
అనువాదం రెండవ వట్టీక దళబలములు  మూడన వట్టీక నాలుగు 
బెళారద్దాములు, ఇంగీషులో దీనిని four grounds of self-confidence 
ఆని అనునదిసాదు కొందోడు ferle55n౭55 అని అనువదిస్తారు 
ఎవనరభయం చేత పట్టోకలను పూరిగా చూవడం లోదు ఇంతకు 
ముందు ముప్రెరండు మనోపుడుషల్తక్షణాలుు ఎనుబది అనువ్తుందినాల 
(minor marks) (వన్తావన ఎచ్చింది. అది పుణనంబారం వు 
విర్పుడినట్టోవి ఇక్కడ (పస్తావనకు ఎబ్చినో బుద్రధర్శ ములు 
జ్ఞాననంభారానికీ చెందినవి పుణ్బ్యసంభారం, జ్ఞానసంభారం 
అపారంగా కలిగినవాడు బుద్దుడు 


9. అరణావిహారి 

తత్కిం మన్యసే సుభూతే, అపి ను 'పోతఆపన్నస్యైవం భవతి 
మయా (సోతఆపత్తిఫలం (పాప్తమితి? సుభూతిరాహ-నో హీదం 
భగవన్‌. న (స్తోతఆపన్నస్యైవం భవతిమయా (సోతఆపత్తిఫలం 
ప్రాప్తమితి. తత్కస్య హెతోణ న హి స భగవన్‌ కంచిద్దర్మమాపన్నః 
తేనోచ్యతే (ప్రోతఆపన్న ఇతి. న రూపమాపన్నో న శబ్దాన్‌ న గంధాన్‌ 
న రసాన్‌ న (స్నృష్టవ్యాన్‌ ధర్మానాపన్నః తేనోచ్యతే ప్రోతఆపన్న 
ఇతి. సచేద్‌ భగవన్‌ (సోతఆపన్నస్యైవం భవేతామయా (సోతఆపత్తి 
ఫలం ప్రాప్తమితి స ఏవ తస్యాత్మగాహో భవేత్‌, సత్వగాహో 
జీవగ్రాహః పుద్దలగాహో భవేదితి. 

భగవానాహ-తత్కిం వున్యసే సుభూతే, అజ ను 
సకృదాగామిన ఎవం భవతిమయా సకృదాగామిఫలం ప్రాప్తమితి? 
సుభూతిరాహ-నో హీదం భగవాన్‌ న సకృదాగామిన ఏవం భవతి- 
మయా సకృదాగామిఫలం (పాప్తమితి. తత్కస్య సౌతోణ న హి 
స కశ్చిద్రర్మో యః సకృదాగావిత్యవూపన్నః. తేనోచ్యతే 
సకృదాగామితి. 

భగవానాహ-తత్కిం౦ వున్యసే సుభూతే, అబ ను 
అనాగామిన ఏవం భవతి-వముయానాగామిసలం (పాప్తవింతి? 
సుభూతిరాహ-నో హీదం భగవన్‌. న అనాగామిన ఏవం భవతి 


105 


106 (పజ్ఞాపారమిత 


మయా అనాగామిఫలం ప్రాప్తమితి. తత్కస్య హెతోణి న హి స 
భగవన్‌ కశ్చిద ర్మో యో౬ఒనాగామిత్వవూ పన్నః. తేనోచ్యతే 
అనాగామితి. 

భగవానాహ-తత్కిం మన్వసే సుభూతే, అపి ను అర్లత 
ఏవం భవతి మయా అర్గత్వం ప్రాప్తమితి? సుభూతిరాహ-నో హీదం 
భగవన్‌. నార్హత ఏవం భవతిమయా లఅర్లత్వం |పాప్తమితి. 

67 లొ జరి 

తత్కస్య హేతో? న హి స భగవన్‌ కళ్చిద్దర్మో యో౭_ర్లన్నామ. 
తేనో చ్యతే-అర్హన్నితి. సచేద్‌ భగవన్‌ అర్హత ఏవం భవేత్‌ మయా 
అర్హత్వ్యం ప్రాప్తమితి, స ఏవ తస్యాత్మగ్రాహో భవేత్‌ సత్వగ్రాహో 
జీవగ్రాహః పుద్దలగాహో భవేత్‌, తత్స స్య హేతోణి అహమస్మి 
భగవంస్తథాగతేనార్లతా సమ్యక్సంబుద్దేన అరణావిహారిణామగ్యో 
నిరిష్ట. అహమస్మి భగవన్‌ అర్హత్‌ వీతరాగణ న చ మే భగవన్నైవం 
భవతి-అర్గన్నస్మ్యహం వీతరాగ ఇతి. సచేన్మమ భగవన్నైవం భవేత్‌. 
మయా అర్హత్వం ప్రాప్తమితిి న మాం తథాగతో వ్యాకరిష్యద్‌ 
అరణావిహారిణామ(గ్యః సుభూతిః కులప్తుతో న కళ్చిద్విహరతి, 
తేనోచ్యతే అరణావిహారీ అరణావిహారితి. 


అనువాదం 


భగవానుడు సుభూతీ, నీవేమనుకొనుచున్నావు? సోత 
ఆపన్నుడు “నేను సోతఆపత్తి ఫలమును పొందితిని” అనుకొనునా? 


వజచ్చేదిక 107 


సుభూతి:-- అనుకొనడు. “పోత ఆపత్తి ఫలమును నేను 
పొందితిని అని సోతఆపన్నుడు అనుకొనడు. ఎందులకనగా, 
అతడు, (సోతము అనెడి) ఏ ధర్మమునూ పొందలేదు. కనుకనే 
సోతఆపన్నుడని చెప్పబడుచున్నాడు. రూపములను పొందలేదు, 
శబ్రములను పొందలేదు, గంధములను పొందలేదు, రసములను 
పొందలేదు, (స్పష్టవ్యములను పొందలేదు, ధర్మములను పొందలేదు. 
కనుకనే సోతఆపన్నుడనబడుచున్నాడు. భగవాన్‌, ఒకవేళ అతనికి 
“నేను స్రోతఆపత్తిఫలమును పొందినాను అను భావన కలిగినచో 
అదియే అతనిలో ఆత్మగాహముగా అయిపోవును. సత్త్వ్వ్యగాహముగా 
జీవషగాహముగా పుద్గలగాహముగా అయిపోవును. 

భగవానుడు: సుభూతీ, నీవేమనుకొనుచున్నావు? సకృదాగామి 
“నేను సకృదాగామి ఫలమును పొందితిని” అనుకొనునా? 

నుభోతి: అనుకొనడు. సకృదాగామిత్వమును పొందిన ధర్మము 
ఏదియూ లేదు. కనుకనే అతడు సకృదాగామి అనబడుచున్నాడు. 

బోగనానుడు- సుభూతీ, నీవేమనుకొనుచున్నావు? అనాగామి 
అయినవాడు “నేను అనాగామి ఫలమును పొందితిని” అనుకొనునా? 


సుభూతి- అనుకొనడు. “నేను అనాగామి ఫలమును 
పొందితిని” అని అనాగామి అనుకొనడు. ఎందులకనగా, 
అనాగామిత్వమును పొందెడి అనాగామి అనెడి ధర్మము ఏదియూ 
లేదు. కనుకనే అతడు అనాగామి అనబడుచున్నాడు. 


108 (పజ్ఞాపారమిత 


భగవానుడు:- సుభూతీ, నీవేమనుకొనుచున్నావు? అర్హతుడు 
(క్లేశములను సర్వనాశనం చేసినవాడు) “నేను అర్హత్వమును 
పొందితిని” అనుకొనునా? 


నుభూతి-- అనుకొనడు. “నేను అర్హత్వమును పొందితిని” అని 
అనుకొనడు. ఎందులకనగా, అర్హతుడు అను ఒక ధర్మము లేదు 
కనుక. కనుకనే అతడు అర్హతుడు అనబడుచున్నాడు. ఒకవేళ 
అతనికి “నేను అర్హత్వము పొందితిని” అను (అహం) భావము 
కలిగినచో అదియే అతనికి ఆత్మగాహముగా అయిపోవును. 
సత్త్వగాహము, జీవగ్రాహము, పుద్గలగాహము అయిపోవును. 
ఎందులకనగా, ఒకనాటి భిక్షు సమావేశములో తథాగతులవారు 
“అరణావిహారులలో అగ్రీసరుడు సుభూతి” అని నన్ను ప్రశంసించి 
యున్నారు. భగవాన్‌, నేను అర్హతుడను, వీతరాగుడను, కానీ 
“అర్హతుడను, వీతరాగుడను" అని నేను అనుకొనడము లేదు ఒకవేళ 
నాయందు “నేను అర్హత్వము పొందినవాడను అనెడి భావము 
కలిగియుండిన పక్షములో భగవానులు నన్ను ఉద్దేశించి ఇట్లు 
చెప్పేయుండరు: “కులపుతుడు సుభూతి అరణావిహారులలో 
అగేసరుడు (fంreMOst of those who dwell in peace). అతడు 
ఎక్కడనూ విహరించడు కనుకనే అరణావిహారి అరణావిహారి అని 
చెప్పబడుచున్నాడు.” 
వివరణం:- అధ్ర్యాత్మమార్గింలో అడుగుపెట్టినవాడు 
ఛేదించవలసీన సంకెళ్లు పది ఉన్నాయి. వీటికీ సంయోజునములు 


వజచ్చేదిక 109 


(fetters) అని పేడు 1.సతా యీ (personality belief) 2. 22కల 
(doubt) 249బత్‌ పరాయ (clinging 10 mere rules and rituals) 
ఉకామరాగో (sensuous craving) 55rd (ill-will) 6 డూవరాగ 
(craving for fine material existence) 7 అడూవరా/గ (craving for 
immaterial existence) 8.475 (conceit) AZ éy (restlessness) 
10.922 (ignorance). ఈ నంకెళ్తు వీవీ దేహోనికి కాదు అన్నీ 
మనస్సుకే కనుక అధ్యాత్మికత అంటో మనస్సును వూరిగా విముక్రం 
చేసుకొనే దిళగా పయాణబే. మొదటి మూడు సంకెళ్లను 
ఛేదించినవాడు (సోతావన్సుడు నాలుగు వాదు నంకొళ్ర్యవభావాల్చి 
చొలొవుటుకు తోగించుకౌన్తవాడు నక్పుదాగాము. కామరాగో 
వ్యాపొదాలను పూరిగా మనస్సు నుండి తొలగించుకౌన్తనాడు 
ఆనాగాబమి అనాగామి అయినవాడు అవరబాగయి నంయోదినాలను 
(lower letters) |తెంచివోసినవాడు. _ ఊర్లుభొగీయు నంయోజునాలు 
(higher fetters) వుదింటిని కూడా ఛోదించినవాడు అర్హతుడు. 
ఎన్రరభయం చేత నంయోజునాల గురించి బివులంగా చెస్తడఢం లేదు 


10. క్షత వ్యూహములు 

భగవానాహ-తత్కిం మన్యసే సుభూతే-అస్తి స కణ్సిద్దర్మో 
యస్తథాగతేన దీపంకరస్య తథాగతస్యార్లతః సమ్యక్సంబుద్దస్యాంతి 
కొదుద్దహీతఃణి సుభూతిరాహ-నో హీదం భగవన్‌. నాస్తి స 
కశ్సిద్దర్మో యస్తథాగతేన దీపంకరస్య తథాగతస్యార్హతః సమ్యక్సం 
బుద్ద స్యాంతికాదుద్భహీతః 

భగవానాహ-యః కశ్సిత్సుభూతే బోధిసత్వ ఏవం వదేత్‌ 
అహం క్షేతవ్యూహాన్‌ నిష్పాదయిషామీతి, స వితథం వదేత్‌. 
తత్క స్య హేతోః? క్షేతవ్యూహాః క్షేతవ్యూహా ఇతి సుభూతే, 
అవ్యూహాస్తే తథాగతేన భాషితాః తేనోచ్యంతే క్షేతవ్యూహా ఇతి. 
తస్మాత్తర్ణి సుభూతే బోధిసత్సేన మహాసత్తేన ఏవమప్రతిష్టితం 
చిత్రముత్సాదయితవ్యం యన్న క్వచిత్రతిష్టతం చిత్రముత్సాద 
యితవ్యం. న రూషపతిష్టతం చిత్తముత్సాదయితవ్యం న 
శబ్దగంధరసస్నష్టవ్యధర్మపషత్రిబ్బతం చిత్తముత్సాదయితవ్యం. తద్యథాసి 
నామ సుభూతే పురుషో భవేదుపేతకాయో మహాకాయో యత్తస్వైవం 
రూప ఆత్మభావః స్యాత్‌ తద్యథాపి నామ సుమేరుః పర్వతరాజః. 
తత్కిం మన్యసే సుభూతే అపి ను మహాన్‌ స ఆత్మభావో భవేత్‌? 
సుభూతిరాహ-మహాన్‌ స భగవన్‌ మహాన్‌ సుగత స ఆత్మభావో 
భవేత్‌. తత్కస్య హేతో ఆత్మభావ ఆత్మభావ ఇతి భగవన్‌ న 


110 


వజచ్చే దిక 111 


భావః స తథాగతేన భాషితః తేనోచ్యతే ఆత్మభావ ఇతి. న హి 
భగవన్‌ స భావో నాభావః తేనోచ్యతే ఆత్మభావ ఇతి. 


అనువాదం 


భగవానుడు. సుభూతీ, నీవేమనుకొనుచున్నావు? దీపంకర 
తథాగతుని నుండి ఈ తథాగతుడు గ్రహించిన ధర్మము ఏదైనా 
ఉన్నదా? 

నుభూతి- లేదు భగవాన్‌. దీపంకర తథాగతుని నుండి 
తథాగతులవారు గ్రహించిన ధర్మము ఏదియూ లేదు. 


బగవానుడు:- ఏ బోధిసత్తుడయిననూ “నేను క్షేత 
వ్యూహములను నిష్పాదించెదను అని ప్రణిధి (65010%0౧) చెప్పినచో 
అతడు వితధము చెప్పినవాడే అగును. ఎందులకనగా, 
క్షేతవ్యూహములు క్షేతవ్యూహములు అని తథాగతుడు అవ్యూహములనే 
చెప్పినాడు. కనుకనే అవి క్షేతవ్యూహములనబడుచున్నవి. కనుక 
సుభూతీ, మహాసత్వుడయిన బోధిసత్వుడు ఈ విధముగా అపతిష్టిత 
చిత్తవును కలిగియుండవలెను. దేనియందును చిత్తమును 
తగుల్కొననీయరాదు. రూపములయందు శబ్దములయందు 
గంధములయందు రసములయందు స్పష్టవ్యములయందు ధర్మముల 
యందు చిత్తమును తగుల్కొననీయరాదు. 


సుభూతీ, ఒకానొక పురుషుడు ఆత్మభావమును (006)) ఒక 
మహాకాయముగా మేరుపర్వతము అంత (ఐదులక్షలమైళ్ల పొడవు, 


112 (పజ్ఞాపారమిత 


ఐదులక్షలమైళ్ల వెడల్పు) పెద్దదిగా కలిగియున్నాడనుకొనుము. 
సీవేమనుకొనుచున్నావు? అది పెద్దదియెనా? 

నుభూతి-- చాలా పెద్దది సుగతా, చాలా పెద్దదియే ఆ 
ఆత్మభావము. ఎందులకనగా, ఆత్మభావము ఆత్మభావము అని 
తథాగతులవారు చెప్పునది అభావమునే కనుకనే అది ఆత్మభావము 
అనబడుచున్నది. భగవాన్‌, అది భావమూ కాదు, అభావమూ కాదు. 
కనుకనే ఆత్మభావము అనబడుచున్నది. 


వివరణం జరికి తరికీ అని రెండు అధ్రాత్ళ ధోరణులు 
డన్లాయి. జోరికీ అంటే స్వీయశక (own power), #88 అంటో. 
సరళ్లో (other power). తరికిధోరణ నుండి బ్లో నఇవదాయాలు 
వచ్చాయి ఈ ధోరణి బౌధంలోనూ ఉంది నుఖావతీవ్వూవాం 
ఇంకా కెన్చి ఇతర స్మూతాలు తరికేక పూధాన్యం ఇసాయి. 
అమితాభదేవుణో నృరించడం ఆయన నిర్హించిన నుభావతవ్వూనోన్చి 
(array of happy land) ద్వానించడం చేయాలి “వ్యూవొం అంటే 
(కమబుధ్రవ్లైున నర్యాటు (orderly arrangement). మనస్సులో చెలరేగ 
ఆలోచనలను జొల్హయులను (MUrmerings) మనం కాగితం మిధ 
(వానీ చూనుకొంటో అది ఒకదానికొకటి నంబంధం లోని పచ్చి 
వాగుడు అని తౌలిసినోతుంది ' మనసు చాలా disorderly 7 
ఉండడమూ తెలుస్తుంది నుభానతీ వ్రూవాంలాంటే న్యూతాల 
ఆవళ్తకత ఏమిటో అప్పుడు బోధవడుతుంది. జరికి తరికి అనేవి 
జసొన్‌ బాషానదాలు. 


11. ఇసుక రెణువులు 

భగవానాహ-తత్కిం మన్యే సుభూతే-యావత్యో 
గంగాయాం మహానద్యాం వాలుకాస్తావత్య ఏవ గంగానద్యో 
భవేయు£ తాసు యా వాలుకాఇ అపి ను తా బహవ్యో భవేయుః? 
సుభూతిరాహ-తా ఏవ తావద్భగవన్‌ బహవ్యో గంగానద్యో భవేయుః 
(పాగేవ యాస్తాసు గంగానదీషు వాలుకాః భగవానాహ- 
ఆరోచయామి తే సుభూత్తే ప్రతివేదయామి తే. యావత్యస్తాసు 
గంగానదీషు వాలుకా భవేయుస్తావతో లోకధాతూన్‌ కళ్చిదేవ స్తీ 
వా పురుషో వా సప్తరత్నపరిపూర్థం కృత్వా తథాగతేభ్యో౭_ర్లద్భ్యః 
సమ్యక్సంబుద్దే భ్యో దానం దద్యాత్‌. తత్‌ కిం మన్యసే సుభూతే- 
అప ను సా స్త్‌ వా పురుషో వా తతోనిదానం బహు 
పుణ్యస్కంధం ప్రసునుయాత్‌? 

సుభూతిరాహ బహు భగవన్‌ బహు సుగత స్త్ర వా పురుషో 
వా తతోనిదానం పుణ్యస్కంధం (పసునుయాద(పమెయమ 
సంభఖ్యేయమ్‌. భగవానాహ-యశ్స ఖలు పునః సుభూతే స్తీ వా 
పురుషో వా తావతో లోకధాతూన్‌ సప్తరత్నపరిపూర్థం కృత్యా 
తథాగతేభ్యో౭ర్లద్భ్యః సమ్యక్సంబుద్దే భ్యో దానం దద్యాత్‌. యశ్చ. 
కులపుతో వా కులదుహితా వా ఇతో ధర్మపర్యాయాదంత 


113 


అల కల ఆ అజ్‌ అన్‌ 
త్‌ క a డూ 


శశ్చతుంషాదికావంపు గా ధావటధద్గ్ధృహ్య పరేభ్యో దేశటేంత్‌ 
సంప్రకాశయేత్‌, అయమేవ తతోనిదానం బహుతరం పుణ్యస్కంధం 
పసునుయాదప్రమేయమసంభఖ్యేయమ్‌. 
అనువాదం 

భగనానుడు:- సుభూతీ, గంగానది ఇసుక రేణువులు ఎన్ని 
ఉన్నవియో అన్ని గంగానదుల మొత్తము ఇసుక రేణువుల సంఖ్య 
బహుళమేనా? 

నుభూతి- నదుల సంఖ్యయే బహుళముగా ఉన్నది భగవాన్‌. 
ఇక వాటి ఇసుకరేణువుల గురించి చెప్పవలెనా? 

బొగివాసుడు:-సుభూలీ, నేను నీకు ఒక (పకటన 
చేయుచున్నాను. ఒక విషయమును తెలుపుచున్నాను. వినుము. 
ఆ గంగానదుల ఇసుక రేణువులు ఎన్ని ఉన్నవియో అన్ని 
లోకధాతువులను సప్తరత్నములతో నింపి, ఏ స్తీగానీ పురుషుడుగానీ 
తథాగతులకు దానము చేసినచో దాని వలన ఆ స్తీకిగానీ ఆ 
పురుషునికిగానీ లభించెడి పుణ్యస్కంధము (రాశి బహుళమేనా? 

నుభూతి- బహుళమే భగవాన్‌. 

భగవానుడు ఏ కులపుతుడుగానీ ఏ కులదుహితగానీ ఈ 
ధర్మ పర్యాయమునుండి కనీసము నాలుగు పాదములయిననూ 
గహాంచి ఇతరులకు తెలియజెప్పునో ప్రకాశపరచునో అట్టి వ్యక్తి 
పొందెడి పుణ్యస్కంధము పైన తెలిపిన పుణ్యస్కంధముకన్ననూ 


వజచ్చేదిక 115 


ఎంతో ఎక్కువగా ఉండును. అప్రమేయముగా అసంఖ్యే యముగా 
ఉండును, 


వివరణం. వ్యజిచ్చేదిక ఏమి చెబుతునదో (వపజులకు అభం 
కానప్పుటేకీ ఎందుకు ఈ న్యూతానికి మిక్సీలి ఆదరణ లభించింది? 
అనే పళ్ళకు సమాధానం ఇక్కడ దొడుకుచున్దది కనీనం నాలుగు 
నంక్తులు చదివినా చాలు అపొఠమైన పుణ్యనంనద కలుగుతుంది! 
భౌతిక నంనద నచ్చి చేరుతుంటో కంటికి నృక్షంగా కనిపిస్తుంది. 
పుణ్యనంవదో అలా కంటికి కనినించదు. [ఇర ఉన్లవాళ్లు నమ్ముతారు 


Note అష్టసావ్యాసిక నుండి ఒకనన్చివోం. బుద్దుని అన్నుగహబలంతో నుభూతి అక్కడి 
న్వర్రదంలో (౧556౧౨౧) (వజ్దాపారమిత గురించి వనంగం చేస్తున్నాడు ఆఅ నభలో డీన్ట 
జృకుడు మిక్సీ లి నంతుమ్హుడ్ర “ఆర్ప నుభూతి భాషన్తున్ల ఈ ధర్శనవర్వాయం (discourse on 
dharma) మువోన్లతంగా ఉన్గది ఈ ధర్శవర్వాయము వట్టు నా బ్లకోని తెలవడం కోనం 
దివ్హావుషయులలో ఆరు నుభూతిని వూజస్తాను' అనుకొని తక్షణమే పువ్చయులను నృజించి 
(conjured up) సుఖూలి మీదో వెదజుధినాడు ఆ పుష్పములను గురించి నుభూతి ఇలా 
అనదలచాడు: “ఇటువంటీ వువ్పుయులను నేరు పూర్తుయు చూచినది లేదు. ఇవి వ్వుక్తముల 
నుండీ జనించినవి కొవ్లు గుల్మముల నుండి జనించినవి కాను లతల నుండ జనించినని కావు 
ఇని నిర్మిత వుష్పములు (60౧|౮౧౭6౮ up flowers). కనుక మనోమయములు (mind-made) వ్ర 
నుభూతి మనస్సులో వమనుకొంటున్నాడో శృకుడు తెలునుకొని "ఆర్ప నుభూత్సీ ఈ వుష్పములు 
అనిర్జాతములు (did ౧౦? issue forth at all). ఎందులకనగ్కొ పుష్పములు నవియూ కూడా 
మనస్సునుండీ వుట్టనవి కాను వ్మక్తముల నుండి వుట్టనని కావు గుల్హాముల నుండీ వుట్టేనని 
కొను అతల నుండీ పుట్టినవి కావు కనుక వుష్పములు అనిడ్దాతములు కదా అన్నాడు 
నమాధానంగా నుభూతి “కౌశిక్కా వీది అనిర్హాతమో అది పుష్పం కొదు కదా/' అన్నాడు 
శకుడు మళ్లీ మాట్లాడలేదు. మనస్సులోనే ఇలా అనుకొన్నాడు: “అబ్బా ఎంతో గంభీర్గవజ్ఞుడు 
(profoundly wise) ఈ నుభూతి! వద్మవజ్ఞఫీి (nOMinal existence) చాలా బక్క్‌గౌ 


Us 
. వివరిన్తున్నాడు! 


12 వైత్యం 
యా 

అపి తు ఖలు పునః సుభూతే యస్మిన్‌ పృథివీప్రదేశే ఇళ 
ధర్మపర్యాయాదంతశశ్చతుష్పాదికామపి గాథాముద్భృహ్య భాష్య 
స సంప్రకాశ్యేత వా స పృథివీపదేశశ్చైత్యభూతో భవేత్‌ సదే 
మానుషాసురస్య లోకస్య క పునర్యాదో య ఇమం ధర్మపర్యాయ 
సకలసమాప్తం ధారయిష్యంతి వాచయిష్యంతి పర్యవాప్ప్యంః 
పరేభ్యశ్చ విస్తరేణ సంప్రకాశయిష్యంతి. పరమేణ తే సుభూ 
ఆశ్చర్యేణ సమన్యాగతా భవిష్యంతి. తస్మింశ్చ సుభూ 
పృథివీపదేశే శాస్తా విహరత్యన్యతరాన్యతరో వా విజ్ఞగురుస్తానీయ 


అనువాదం 


భగవానుడు సుభూతీ, ఏ పృథివీ ప్రదేశంలో ఈ ధః 
పర్యాయమునుండి కనీసము నాలుగు పాదములనైననూ |గహిం 
పలుకడము జరుగునో పకాశపరచడము జరుగునో అట్టి పృథి 
పదేశము దేవతలకు మనుష్యులకు అసురులకు చైత్యము; 
మారిపోవును. ఇక మొత్తము ధర్మపర్యాయమును ధార 
చేయడము, పలుకడము, అధ్యయనము చేయడము, ఇతరుల! 
వివరముగా తెలియజెప్పడము ఎవరు చేయుదురో వారికి కలిగె 
మహత్యమును గురించి వేరుగా చెప్పడము ఎందులకు? వా! 
పరమాశ్చర్య వ్యక్తులగుదురు! ఆ పృథివీ ప్రదేశములో శాస్తగా 


116 





(బుద్దుడు), శాస్తపతినిధిగానీ (3609) విహరించును. 

వివరణం: పుణృక్షీతాల దర్సనం కోనం వెళ్లలేరివాళ్లు 
తాము నివసీన్తున్ల (వదేశాన్చే వుణ్యక్షేతంగా మార్చుకొనో వీలున్సుది 
షజుచ్రేదిక పఠింవబడే (వదేశం బెత్ఫొంగాౌ (6౧౧౧6౨) మారిపోతుంది. 
సంశయం అక్షరేదు. అది దేవతలకు కూడా పూజునీయ (పదేశం 
ఆప్తుతుంది 


Note:- ఈ స్థజుభ్రోదికో నొక్కొాలకు సమానాంతరంగా డన్త ట్ల 
అష్షనొవ్శానికో వాక్యాలు: 

కులన్మతుడుగానీ కులదుహొతగానీ వ (వదేళములో ఈ (వజ్జా 
పాఠమితను (గహీంచునో ధారణచేయునో పఠించునో వవర్ణింపజోయునో 
(spreads), దేశనమయు చేయునో (demonstrates), ఉసదేశించునో 
(expounds), డధేశించునో (explains), న్యాధ్యాయము చేయునో 
(repeats) అట్టో (పదేళములో నత్తలు (beings) మనష్కులచేగానీ 
అమనుష్పులచేగానీ (8౧౦515) బాధింపబడర్భు ఆకమింపబడరు- 
పూర్వకర్మ వివావమును మినహాయించి. ఎందులకనగ్గా, ఈ 
(సజ్ఞాపూరమితో ఎలన ఆ పృ టివీ పదే శయు బైత్యమయు అగును 
పందనీయము, మాననీయము, పూజనీయము, అర్హునీయము, 
అపచాయనీయము నత్మ ర౯కీయము, * గురుకరణీయము. అగును. 
అక్కడికి ఏతెంచువారలకు ఆ (పదేళము (తాణము (shelter), శరణంయు 
(refuge), లయనము (place of rest}, నరాయణము (final relief) 
ag 





13. ప్రజ్ఞావారమిత 


ఏవముక్తే ఆయుష్మాన్‌ సుభూతిర్భగవంతమేతదవోచత్‌- కో 
నామ అయం భగవన్‌ ధర్మపర్యాయః కథం వైనం ధారయామి? 
ఏవముక్తే భగవానాయుస్మంతం సుభూతిమెతదవో చత్‌ప్రజ్ఞాపారమి తా 
నామాయం సుభూతే ధర్మపర్యాయః. ఏవం చైనం ధారయ. . 
తత్కస్య హేతో? యైవ సుభూతే (ప్రజ్ఞాపారమితా తథాగతేన 
భాషితా, సైవ అపారమితా తథాగతేన భాషితా. తేనోచ్యతే 
ప్రజ్జాపారమితేతి. 

తత్కిం మన్యసే సుభూతే-అపి ను అస్త స కచ్చిద్రర్నో 
యస్తథాగతేన భాషితణి సుభూతిరాహ-నో హీదం భగవన్‌. నాస్తి. 
స కశ్చిద్దర్మో యస్తథాగతేన భాషితః 

భగవానాహ-తత్కిం మన్యసే సుభూతే-యావత్‌ త్రిసాహ 
ప్రమహాసాహ్మసి. లోకధాతౌ పృధథివీరజః కచ్చిత్‌ తద్పహు భవేత్‌? 
సుభూతిరాహ బహు భగవన్‌ బహు సుగత ప్పథివీరజో భవేత్‌. 
తత్క స్య హేతోః? యత్తద్భగవన్‌ పృథివిరజస్తథాగతేన భాషితం, 
అరజస్తద్భగవంస్తథాగతేన భాషితమ్‌. తేనోచ్యతే పృథివీరజ ఇతి. 
యో౭_ప్యసౌ లోకధాతుస్తథాగతేన భాషిత అధాతుః స తథాగతేన 
భాషితః తేనోచ్యతే లోకధాతురితి. 


118 


వజచ్చేదిక 119 


భగవానాహ-తత్కిం మన్యసే సుభూతే ద్యాత్రింశన్మహా 
పురష లక్షభైస్తథాగతో ఇఒర్లన్‌ సమ్యక్సంబుద్దో దద్రష్షవ్యః? సుభూతి 
రాహ-నో హీదం భగవన్‌ న ద్యాత్రింశన్మహాపురుషలక్షణై స్తథా 
గతో౭_ర్లన్‌ సమ్యక్సంబుద్దో (ద్రష్టవ్యః. తత్కస్య హేతోః యాని 
హూ తాని భగవన్‌ ద్వాతింశన్మహా పురుషలక్షణాని తథాగతేన 
భాషితాని, అలక్షణాని తాని భగవంస్తథాగతేన భాషితాని. తేనోచ్యంతే 
ద్యాత్రింశన్మ్నహాపురుషలక్షణానీతి. 

భగవానాహ-యశ్చ ఖలు పునః సుభూతే (స్తీ వా పురుషో 
వా దినే దినే గంగానదీవాలుకాసమానాత్మభావాన్‌ పరిత్యజేత్‌, ఏవం 
పరిత్యజన్‌ గంగానదీవాలుకాసమాన్‌ కల్పాంస్తానాత్మభావాన్‌ 
పరిత్యజేత్‌, యశ్చ ఇతో ధర్మపర్యాయాదంతశశ్చ తుష్పాదికామపి 
గా థాముద్ధృహ్య పరేభ్యో దేశయేత్‌ సంపకాశయేత్‌, అయమేవ 
తతోనిదానం బహూతరం పుణ్యస్కంధం ప్రసునుయాదప్రమేయమ 
సంఖ్యేయమ్‌. 


అనువాదం 


సుభూతి.- భగవాన్‌, ఈ ధర్మపర్యాయమునకు పేరు ఏమి? 
దినిని నేనెట్లు మనస్సులో నిలుపుకొనవలెను? 

భైగవానుడు- ఈ ధర్మపర్యాయమునకు పేరు పజ్ఞాపారమిత. 
(పజ్ఞాపారమితగానే నీవు దీనిని మనస్సులో నిలుపుకొనుము. 


ఎందులకనగా, పజ్ఞాపారమితయని తథాగతుడు అపారమితనే 
భాషించినాడు. కనుకనే ప్రజ్ఞాపారమిత అనబడుచున్నది. సుభూతీ, 
నీవేవునుకొనుచున్నావు? తథాగతుడు భాషించిన ధర్మము 
ఏదియైననూ ఉన్నదా? 

నుభూతి- లేదు భగవాన్‌. తథాగతుడు భాషించిన ధర్మము 
ఏదియూ లేదు. 

భగవానుడునా సుభూతీ, నీవేమనుకొనుచున్నావు? ఈ 
(తిసాహస మహాసాహస లోకధాతువులో ఉన్నట్టి ప్పథివీరజస్సు 
బహుళమేనా? 

సుభూతి- బహుళమే భగవాన్‌ బహుళవే సుగతా! 
_ఎందులకనగా, తథాగతులవారు పృథివీరజస్సు అని అరజస్సునే 
భాషించినారు. కనుకనే అది ప్పథివీరజస్సు అనబడుచున్నది. 
మరియూ ఈ లోకధాతువు అని అధాతువునే తథాగతులవారు 
భాషించినారు. కనుకనే ఇది లోకధాతువు అనబడుచున్నది. 

భగనానుడు- సుభూతీ, నీవేమనుకొనుచున్నావు? అర్హతుడు 
సమ్యక్‌ సంబుద్దుడు అయిన తథాగతుడిని ముప్పైెరెండు మహాపురుష 
లక్షణములు కలవానిగా చూడవలెనా? 

నుభూతి- చూడరాదు భగవాన్‌. ముప్పైరెండు మహాపురుష 
లక్షణములతో లక్షితుడుగా తథాగతులవారు చూడబడరాదు. 
ఎందులకనగా, ఏ ముప్పైరెండు మహాపురుష లక్షణములు 





వజచ్చేదిక 121 


తథాగతులవారు భాషించినారో అవి అలక్షణములుగానే భాషించినారు. 
కనుకనే అవి ముప్పైరెండు మహాపురుషలక్షణములు అనబడుచున్నవి. 


బగవానుడు.- సుభూతీ, ఎవరయిననూ స్తీగానీ పురుషుడుగానీ 
ప్రతిదినమూ గంగానదీ ఇసుకరేణువుల సంఖ్యకు సమాన సంఖ్యలో 
ఆత్మభావములను (0610౧81005) పరిత్యజించెదరనుకొనుము. ఆ 
విధముగా పరిత్యజించుచు గంగానది ఇసుకరేణువుల సంఖ్యకు 
సమానసంఖ్య కల్పముల కాలము పరిత్యాగ జీవితములను 
జీవించెదరనుకొనుము. ఎవరయితే ఈ ధర్మపర్యాయమునుండి 
కనీసము నాలుగు పాదములయిననూ గబాంచి ఇతరులకు 
తెలియజెప్పుదురో పకాశపరచుదురో అట్టివారు పైన చెప్పబడిన 
వ్యక్తుల కంటే చాలా ఎక్కువ పుణ్యస్కంధమును - అప్రమేయము 
అసంఖ్యేయము అయిన పుణ్యస్కంధమును గడింతురు. 


Neither heaven nor earth give me shelter. 

I rejoice to know that all things are void,--myself and the 
world. 

Honour to the sword wielded by the great Yuan swordsmen. 
Strike, and it cuts through a spring breeze, like a lightning 
flash. 





14. కాంతి 


అథ ఖల్వాయుష్మాన్‌ సుభూతిర్హర్మవేగేన్నాశూణి (ప్రాముం 
సో౭శూణి (పమృజ్య భగవంతమేతదవో చతొ ఆశ్చర్యం భః! 
పరమాశ్చర్యం సుగత, యావదయం ధర్మపర్యాయస్తథా 
భాషితో ౬ఒ[గ్రయానసంప్రప్టితానాం సత్త్వానామర్జాయ, యతో 
భగవన్‌ జ్ఞానముత్సన్నమ్‌. న మయా భగవన్‌ జాత్వేవంర 
ధర్మపర్యాయః (శుతపూర్వః పరమేణ తే భగవన్‌ ఆశ్వ 
సమన్యాగతా బోధిసత్తా భవిష్యంతి, యే ఇహ సూత్రే భాష్య: 
శ్రుత్వా భూతసంజ్ఞాముత్సాదయిష్యంతి. తత్కస్య హతో? 
చైషా భగవన్‌ భూతసంజ్ఞా సైవ అభూతసంజ్ఞా, తస్మాత్తథా 
భాషకే భూతసంజ్ఞా భూతసంజ్ఞేతి. 

నమమ-భగపన దుష్కరం యదహమిమం ధర్మపర్యా 
భాష్యమాణమవకల్పయామి అధిముచ్యే. యేఒపి తే భ 
సత్తా భవిష్యంత్యనాగతే౭_ ధ్వని పశ్చిమ కాలే పశ్చిమే సవ 
పశ్చిమాయాం పంచశత్యాం సద్దర్మవిప్రలోపే వర్తమానే యే ః 
భగవన్‌ ధర్మపర్యాయముద్లహిష్యంతి, ధారయిష్యంతి, వాచయిష 
పర్యవాప్ఫ్యంతి, పరేభ్యశ్చ విస్తరేణ సంపకాశయిష్యంతి 
పరమాశ్చర్యేణ సమన్వాగతా భవిష్యంతి. అపి తు ఖలు పునర్భ 


వజచ్చేదిక 123 


న తేషామాత్మసంజ్ఞా (పవర్తిష్యతే, న సత్త్వసంజ్ఞ్రా న జీవసంజ్ఞ్రా న 
పుద్దలసంజ్ఞా (పవర్తిష్యతే, నాపి తేషాం కాచిత్సంజ్ఞా నాసంజ్ఞ్ఞా 
(ప్రవర్తతే. తత్కస్య హేతో? యా సా భగవన్‌ చాత్మసంజ్ఞ్ఞా 
సైవాసంజ్ఞా యా సత్యసంజ్ఞా జీవసంజ్ఞా పుద్గ్దలసంజ్ఞ్రా సైవాసంజ్ఞ్ఞా 
తత్కస్య హతోఐ సర్వసంజ్ఞాపగతా ఘా బుద్దా భగవంతః. 

ఏవముక్తే భగవానాయుష్మంతం సుభూతిమేతదవోచత్‌- 
ఏవమేతత్‌ సుభూతే, ఏవమేతత్‌. పరమాశ్చర్యసమన్యాగతాప్తే సత్తా 
భవిష్యంతి, యే ఇహ సుభూతే సూతే భాష్యమాణే న్‌ (త్రబష్యంతి 
న సం సష్యంతి న సంత్రాసమాపత్స్యంతే. తత్కస్య సూతోకి 
పరమపారమితేయం సుభూతే తథాగతేన భాషితా యదుతా 
పారమితా. యాం చ సుభూతే తథాగతః పరమపారమితాం భాషకే 
తామపరిమాణా అపి బుద్దా భగవంతో భాషంతే. తేనోచ్యతే. 
పరమపారమితేతి. 

అపి తు ఖలు పునః సుభూతే యా తథాగతస్య 
క్షాంతిపారమితా, సైవ అపారమితా. తత్కస్య హేతోః యదా 
మే సుభూతే కలింగరాజా అంగప్రత్యంగమాంసాన్యచ్చైత్పీత్‌, నాసిన్మే 
తస్మిన్‌ సమయే ఆత్మసంజ్ఞా వా సత్త్వసంజ్ఞా వా జీవసంజ్ఞా వా 
పుద్దలసంజ్ఞా వా, నాపి మే కాచిత్సంజ్ఞా వా అసంజ్ఞా వా బభూవ. 
తత్కస్య హేతోణి సచేన్మే సుభూతే తస్మిన్‌ సమయే ఆత్మసంజ్ఞా 
అభవిష్యత్‌, వ్యాపాదసంజ్ఞాపి మే తస్మిన్‌ సమయే౭_ భవిష్యత్‌. 


124 (పజ్ఞాపారమిత 


సచేత్సత్త్వ సంజ్ఞా జీవసంజ్ఞా పుద్దలసంజ్ఞాభవిష్యత్‌, వ్యాపాదసంజ్ఞాపి 
నే తస్మిన్‌ సవంటేం౭_ భవిష్యత్‌. తత్క స్య సూతోః? 
అభిజానామ్యహం సుభూతే, అతీతేఒధ్వని పంచజాతిశతాని : 
యదహం క్షాంతివాదీ బుషిరభూవవ్‌. తత్రాపి మే నాత్మసంజ్ఞా 
బభూవ, న సత్త్వసంజ్ఞ్రా న జీవసంజ్ఞ్ఞా న పుద్దలసంజ్ఞా బభూవ. 
తస్మాత్తర్ణి సుభూతే బోధిసత్షేన మహాసత్వేన సర్వసంజ్ఞా వివర్ణయిత్వా 
అనుత్తర్యాం సమ్యక్సంబో ధౌ చిత్తముత్సాదయితవ్యం, న 
రూషపతిష్టితం చిత్తముత్సాద యి తవ్యం, న శబ్దగంధరససృష్టవ్వధర్మ 
(పతిషతం చిత్తముత్సాదయితవ్యం. స ధర్మ (పతిష్ఞతం 
చిత్తముత్సాద యితవ్యం, నాధర్శపతిష్టతం చిత్తముత్సాద 
యితవ్యం, న క్వచిత్రతిష్టితం చిత్తముత్సాదయితవ్యమ్‌. తత్కస్య 
హేతోః? యత్రతిషుతం తదెవాప్రతిష్టితమ్‌. తస్మాదేవ తథాగతో 
భాషతే-అప్రతిష్టితేన బోధిసత్వేన దానం దాతవ్యం. న రూపశబ్దగంధర 
సస్పర్శధర్మప్రతిష్టితన దానం దాతవ్యమ్‌. 

అపి తు ఖలు పునః సుభూతే బోధిసత్వేన ఏవంరూపో 
దానపరిత్యాగః కర్తవ్యః సర్వసత్స్వానామర్షాయ. తత్కస్య హేతోః? 
యా చైషా సుభూతే సత్త్వసంజ్ఞా సైవ అసంజ్ఞా య ఏవం తే 
సర్వసత్వాస్తథాగతేన భాషితాస్త సస అసత్తాః. తత్కస్య హేతోః? 
భూతవాదీ సుభూతే తథాగతః సత్యవాదీ తథావాదీ అనన్యథావాదీ 
తథాగతః న వితథవాదీ తథాగతః. 


వ్యజచ్చే దిక 125 


అబ తు ఖలు పునః సుభూతే యుస్తదాగతేన 
ధర్మో౭_భిసంబుద్దో దేశితో నిధ్యాతో, న తత్ర సత్యం న మృషా. 
తద్యథాపి నామ సుభూతే పురుషోఒన్షకార ప్రవిష్టో న కించిదపి 
పశ్యేత్‌ ఏవం వస్తుపతితో బోధిసత్తో దద్రష్షవ్యో యో వస్తుపతితో 
దానం పరిత్యజతి. తద్యథాపి నామ సుభూతే చక్షుష్మాన్‌ పురుష 
ప్రభాతాయాం రాత్రౌ సూర్యేఒభ్యుద్గతె నానావిధాని రూపాణి 
పశ్వ్యేత్‌, ఏవమవస్తుపతితో బోధిసత్స్వో ద్రష్షవ్యో యో౭_వస్తుపతితో 
దానం పరిత్యజతి. 

అప్‌ తు ఖలు పునః సుభూతే యే ee వా 
కులదుబాతరో వా ఇవుం ధర్మపర్యాయంముదధ్ద హాప్యంతి 
ధారయిష్యంతి వాచయిష్యుంతి పర్యవాప్ప్యంతి, పరేభ్య శ్చ విస్తరేణ 
సంప్రకాశయిష్యంతి, జ్ఞాతాస్తు సుభూతే తథాగతేన బుద్రజ్ఞానెన, 
దృష్టాస్తి సుభూతే తథాగతేన బుద్ద చక్షుషా, బుద్దాస్తే తథాగతేన. 
సర్వే తే సుభూతే సత్తా అపమేయమసంభఖ్యేయం పుణ్యస్కంధం 
(పసవిష్యంతి (పతి గహష్యంతి. 


అనువాదం 


ధర్మవేగం సుభూతిని కదిలించి వేసింది. కన్నుల నుండి 
ఆనందబాష్పాలు రాలినాయి. కన్నీళ్లను తుడుచుకొని “ఆశ్చర్యము 
భగవాన్‌, పరమాశ్చర్యము సుగతా, అగయానికుల కొరకు 


శేష్టయానికుల కొరకు తధాగతులవారు భాషించిన ఈ 
ధర్మపర్యాయము వలన నాలో జ్ఞానము ఉత్పన్నమయినది. ఇంతకు 
పూర్వము నేను ఇటువంటి ధర్మపర్యాయమును ఎప్పుడూ వినలేదు. 
ఈ సూత్రమును విని ఏ బోధిసత్తులు భూతసంజ్ఞను [1౧౮౪ 
perception) కలిగించుకొనుదురో అట్టివారు అదృష్టవంతులే అగుదురు. 
ఎందులకనగా ఈ భూతసంజ్ఞ ఏదియో అది వాస్తవమునకు 
అభూతసంజ్ఞ. కనుకనే తథాగతులవారు భూతసంజ్ఞ భూతసంజ్ఞ 
అని పలుకుచున్నారు. 
భగవాన్‌, ఈ ధర్మపర్యాయమును అంగీకరించడము 
 స్వీకరించడము నాకు కష్టము కాదు. కానీ భవిష్యత్తులో రాబోవు 
కాలములో చివరిదైన ఐదవ ఐదువందల సంవత్సరముల కాలములో 
సద్ధర్మము లోపించిపోయిన ఆ కాలములో ఎవరయితే ఈ 
ధర్మపర్యాయమును గహింతురో, ధారణ చేయుదురో , వచింతురో, 
అధ్యయనము చేయుదురో , ఇతరులకు వివరముగా తెలియజెప్పుదురో 
వారు మిక్కిలి అదృష్టవంతులనియే చెప్పవలెను. భగవాన్‌, వారికి 
ఆత్మసంజ్ఞ కలుగదు. సత్త్వసంజ్ఞ జీవసంజ్ఞ పుద్గలసంజ్ఞ కలుగదు. 
వారికి సంజ్ఞయూ కలుగదు అసంజ్ఞయూ కలుగదు. ఎందులకనగా, 
ఎది ఆత్మసంజ్ఞయో అది అసంజ్ఞు ఏది సత్ససంజ్ఞయో జీవసంజ్ఞయో 
పుధలసంజ్ఞయో అది అసంజ్ఞ. ఎందులకనగా, అన్ని సంజ్ఞలు 
వదిలించుకొనినవారుకదా తథాగతులు బుద్దులు భగవంతులు. 
భగవానుడు సుభూతీ, నీవు నిజమునే పలికితివి రాబోవు 


వజచ్చేదిక 127 


కాలములో ఎవరయితే ఈ సూత్రమును విని భయపడరో 
భీతిచెందరో జడుసుకొనరో వారు పరమాశ్చర్య సమన్వాగతులు 
ఎందులకనగా తథాగతుడు చెప్పినది పరమసారమిత. అపారమిత 
కనుక పరమపారమిత. ఈ పరమపారమితనే అసంఖ్యాకులైన 
బుద్దులు కూడా భాషింతురు. కనుకనే పరవుపారమిత 
అనబడుచున్నది. 


సుభూతీ, మరియూ తథాగతుని క్షాంతిపారమిత ఏదియో అది 
అపారమిత. ఎందులకనగా, పూర్వము నేను క్షాంతివాదిగా ఉన్నప్పుడు 
కళింగరాజు నా అంగపత్యంగములను ఖండించినపుడు నాలో 
ఆత్మసంజ్ఞగానీ. సత్వసంజ్ఞగానీ జీవసంజ్ఞగానీ పుధద్గలసంజ్ఞగానీ ఏ 
సంజ్ఞగానీ అసంజ్ఞగానీ కలుగలేదు. ఎందులకనగా, ఆ సమయములో 
నాలో ఆత్మసంజ్ఞ తలెత్తియుండినచో వెనువెంటనే వ్యాపాదసంజ్ఞయూ 
కలిగియుండెడిది. సత్వసంజగానీ జీవసంజ్ఞగానీ పుద్గలసంజ్ఞగానీ 
తలెత్తియుండినచో వెనువెంటనే వ్యాపాదసంజ్ఞయూ (perception of - 
1-1) కలిగియుండెడిది. ఎందులకనగా, గతించిన అసంఖ్యేయ 
కల్పములలో నేను ఐదువందలసార్లు క్షాంతివాది యనెడి బుషిగా 
. ఉండినాను. ఏ జన్మలోనూ నాలో ఆత్మసంజ్ఞ కలుగలేదు. 
సత్త్వసంజ్ఞ జీవసంజ్ఞ పుద్గలసంజ్ఞ కలుగలేదు. కనుక సుభూతీ, 
మహాసత్తుడయిన బోధిసత్తుడు అన్ని సంజ్ఞలను వదలివేసి అనుత్తర 
సమ్యక్‌ సంబోధియందు చిత్తమును ఉంచవలెను. చిత్తము రూప 
ప్రతిబ్బతము కారాదు. శబ్ద గంధ రస స్పష్టవ్య ప్రతిష్టతము కారాదు. 


128 శజ్ఞాపారమిత 


ధర్మ(౧౧1౧౮-౦|665) ప్రతిస్టితము కారాదు. _ ధర్మ(పతిష్టితమూ 
కారాదు. అధర్మ ,పతిష్టితమూ కారాదు. దేనియందును 
పతిష్టితము కారాదు. ఎందులకనగా, ఏది ప్రత్టితమో అది 
అపతిష్టితము. కనుకనే తథాగతుడు భాషించుచున్నాడు-” 
బోధిసత్తుడు అపతిష్టితుడై దానము చేయవలెను. రూప శబ్ద గంధ 
రస స్పర్శ ధర్మ ,పతిష్టితుడై దానము చేయరాదు.” 

సుభూతీ, బోధిసత్తుడు అపతిష్టితుడై దానమును సర్వ 
సతుల హితము కొరకు చేయవలెను. ఎందులకనగా, ఏది 
సత్త్వసంజ్ఞయో అది అసత్త్వసంజ్ఞ. సర్వసత్వులు అని తథాగతుడు 
అసత్వులనే భాషించినాడు. ఎందులకనగా, సుభూతీ తథాగతుడు 
భూతవాది, సత్యవాది, తథావాది, అనన్యథావాది (యధథార్థవాది). 
తథాగతుడు వితధవాది కాడు. 

సుభూతీ, తథాగతుడు అభిసంబోధి ద్వారా తెలుసుకొని 
నది బోధించినది, ధ్యానించినది అయిన ధర్మములో సత్యము లేదు, 
అసత్యము లేదు. అంధకారములో ప్రవేశించిన మనుష్యుడు 
ఎదియూ చూడలేడు కదా! అటులనే వస్తుపతితుడయిన 
బోధిసత్తుడునూ. _ వస్తుపతితుడై దానము చేయువాడునూ. 
సూర్యుడు ఉదయించి వెలుగు నిండినపుడు కన్నులు కలవాడు 
నానావిధములయిన రూపములను చూడగలుగును కదా! అటులనే 
వస్తుపతితుడు కానట్టి బోధిసత్తుడునూ. వస్తుపతితుడు కాకుండా 
దానము చేయువాడునూ. = 


వజచ్చేదిక 129 


మరియూ సుభూతీ, ఏ కులపుతులుగానీ కులదుహితలు 
గానీ ఈ ధర్మపర్యాయమును గహింతురో, ధారణ చేయుదురో, 
వచించుదురో అధ్యయనము చేయుదురో ఇతరులకు వివరముగా 
తెలియజేయుదురో వారలందరిని తథాగతుడు బుద్ధజ్ఞానముచే 
తెలుసుకొనినాడు, బుద్దచక్షువుచే చూచినాడు, వారలందరూ 
తథాగతునికి బాగుగా తెలియబడినారు. వారందరూ అప్రమేయమైన 
అసంఖ్యేయమైన పుణ్యస్కంధమును గడించెదరు. 


Note:- అంతా బాన్ఫతయే అని భావన చేసేవాడు లోకధర్శములలో లాభం = ఆలాభిం, 
యళిస్సు = అయశిస్సు నింద = (వళంన్త నుఖమయు = దుఃఖము). చిక్కుకొనడు 
లోకధర్మ ములను ఊతముగా గైకొనడు లాబం కలిగినవుడు పొంగిపోడు. నష్టం కలిగినపుడు 
(కుంగపోడు యశస్సు గ్రంగాల) వళ్లు విస్మయం (౧0౮౮) చెందడు అయళన్సు వ్యు నంకోచం 
(depress) పొలవడు నిందవ్వూ వరితాపం చెందడు (వళీంన స్టో పరవళించిసోడు నుఖం 
వల్ల రక్తుడయిపోడు. దుఃఖం ఎల్ల విరక్తుడయినోడు ఈ విధముగా లోకధర్శముల వలలో 
చిక్కు కోలివాడే జూన్మతను తెలిసినవాడు _ తూన్హతను తెలిసినవాడు దేనియందునూ రాగమును 
గౌనీ (liking) విరాశాయును. గానీ (disliking) కలిగయిండడు దేనియందు రాగము 
డత్తనమయినబో దానిని భూన్తాయుగానో తెలునుకౌనును_ ళూస్తాయుగానో చూచును 
దేనియండైననూ రాగము (౧౪) లోదా విరాగము (65/6౧) శన్ణబో ఆట్రేవాడు తూన్యతను 
తెలియనివాడి (కీంద లెక్క. ఇతరులలో వ్షిగవాం (q౪077౭|) వివాదం (0150016) చేసేవాడీకీ 
కూడా శూన్వాత అంటో ఏమిటో తెలియదు జూన్వుత తెలిసినవాడు వ్యిగవోన్లి వివాదాన్ని 
కూడా తూన్యతగానో చూన్తూ చిత్రశాంతిని ర్షీంచుకొంటాడు 


- ఆర్వ దొర్మ్‌ సంగీ తస్యూతం 


15. అచింత్యం 


యశ్చ. ఖలు పునః సుభూతే ప్రీ వా పురుషో వా పూర్వాహ్హ 
కాలసమయే గంగానదీవాలుకాసమానాత్మభావాన్‌ పరిత్యజేత్‌ ఏవం 
మధ్యాహ్న కాలసమయే గంగానదివాలుకాసమానాత్మభావాన్‌ పరిత్య 
చేత్‌, సాయాహ్హకాల సమయే గంగానదీవాలుకాసమానాత్మభావాన్‌ 
పరిత్యజేత్‌, అనేన పర్యాయేణ బహూని కల్పకోటినియుతశతసహ 
(సాణ్యాత్మభావాన్‌ పరిత్యజేత్‌, యశ్సేమం ధర్మపర్యాయం (శుత్యా 
న (పతిక్షిపీత్‌, అయమేవ తతోనిదానం బహుతరం పుణ్యస్కంధం 
ప్రసు నుయాదప్రమేయమసంఖ్యేయం, కః పునర్యాదో యో లిఖిత్యా 
ఉద్దహ్లాయా యాద్దారయే ద్యాచయేత్సర్యవాప్ప్నుయాత్‌, పరేభ్య శ విస్తరేణ 
సంప పకాశయేచ్‌. 
 అపితుఖలు పునః సుభూతే అచింత్యోఒతుల్యోఒయం 
ధర్మపర్యాయః అయం చ సుభూతే ధర్మపర్యాయస్తథాగతేన 
భాషతో౭(గయాన స సంజ్ఞ తానాం స త్వ్వానావుంర్హాయ, 
శ్రేష్టయానసంప్రస్థితానాం సత్వ్వానామర్ణాయ. యే ఇమం 
ధర్మపర్యాయముద్గహీష్యంతి ధారయిష్యంతి వాచయిష్యంతి 
_పర్యవాప్ప్యంతి,. పరేభ్యశ్చ విస్తరేణ సంప్రకాశయిష్యంతి, జ్ఞాతాస్తే 
సుభూతే తథాగతేన బుద్దజ్ఞానేన, దృష్టాస్తే సుభూతే తథాగతేన 


130 


వజచ్చే దిక 131 


బుద్ద చక్షుషా, బుద్దాస్తే తథాగతేన. సర్వే తే సుభూతే సత్తా 
అ(పవేంయేణ షుణ్యస్కందేన సవున్వాగతా భవిష్యంతి. 
అచింత్యేనొతుల్యేనాపరిమాణేన పుణ్యస్కంధేన సమన్యాగతా 
భవిష్యంతి, సర్వే తే సుభూతే సత్వాః సమాంశేన బోధిం 
ధారయిష్యంతి. తత్కస్య హేతో? నహి శక్యం సుభూతే అయం 
ధర్మపర్యాయో హీనాధిముక్తికైః సత్వైః (కోతుమ్‌, నాత్మదృప్టికైర్న 
సత్త్వద్నష్టికైర్ష్న జీవదృప్టికైర్నపుద్దలద్నృప్టైకైఐ నాబోధిసత్త్య ప్రతిజ్నైః 
సత్ష్వైః శక్యమయం ధర్మపర్యాయః (శోతుం వా ఉద్దహీతుం వొ 
ధారయితుం వా వాచయితుం వా పర్యవాప్పుం వా నేదం న్గానం 
విద్యతే. 

అపి తు ఖలు పునః సుభూతే యత్ర ప్పథివీప్రదేశే ఇదం 
సూత్రం (పకాశయిష్యతే, పూజనీయః స పృథివీపదెశో భవిష్యతి 
సదేవమానుషాసురస్య లోకస్య వందనీయః ప్రదక్షిణీయశ్స్చ స 
పృథివీపదేశో భవిష్యతి, వైత్యభూతః స పృథివీపదేశో భవిష్యతి. 


అనువాదం 


భగవానుడు సుభూతీ, ఏ స్రిగానీ పురుషుడుగానీ గంగానది 
ఇసుకరేణువుల సంఖ్యకు సమాన సంఖ్యలో ఆత్మభావములను 
(belongings) పొద్దునవేళ త్యాగవంం చ లర: “పరరత 
మధ్యాహ్నవేళలోనూ గంగానది ఇసుక రేణువుల సంఖ్యకు సమాన 


132 (పజ్ఞాపారమిత 


సంఖ్యలో ఆత్మభావములను త్యాగము చేయుచు మరల అదే సం 
ఆత్మభావములను సాయంకాలమున త్యాగము చేయుచు 
విధముగా కల్పకోటి నియుతశతసహస సంవత్సరములు త్యాగ 
జీవితమును జీవించుచు గడించిన పుణ్యస్కంధము కంటెనూ 
ఎక్కువ పుణ్యస్కంధమును -ఈ ధర్మపర్యాయమును వినిన 
ఎవడయితే ప్రతిక్షేపించడో (౧౦ 161661 1) అట్టివాడు గడించును 
పుణ్యము అపమేయము, అసంఖ్యేయము.' ఇక దినిని ఎవడ 
లిఖించునో గ్రహించునో ధారణ చేయునో వచించునో అధ్యయ 
చేయునో ఇతరులకు తెలియజేయునో అట్టి వ్యక్తి గు 
ప్రత్యేకముగా చెప్పుట ఎందులకు? 

సుభూతీ, ఈ ధర్మపర్యాయము అచింత్యము, అతుల 
అగయానికుల కొరకు శేష్టయానికుల. కొరకు తథాగతుడు 
ధర్మపర్యాయమును భాషించినాడు. ఎవరు దీనిని గ్రహం 
ధారణ చేయుదురో వచియింతురో అధ్యయనము చేయు 
ఇతరులకు తెలియజెప్పుదురో వారినందరిని తధాగః 
బుద్దజ్ఞానముచే తెలుసుకొనినాడు, బుద్ధ చక్షువుచే చూచిన 
వారినందరిని తథాగతుడు చక్కగా తెలుసుకొనినాడు. వారం 
అపవేయమైన పుణ్యస్కంధమును కలిగినవారగుద 
అచింత్యమయిన అతుల్యమయిన అమాప్యమయిన (౫౭౦5౮౫ 
అపరిణామమయిన పుణ్యస్కంధము కలవారగుదురు. వారం 
బోధిని సమానముగా పొందుదురు. ఎందులకనగా 


వజచ్చేదిక 53 


ధర్మపర్యాయమును హీనాధిముక్తులు (beings of inferior resolve) 
వినుటకు శక్తులు కారు. ఆత్మదృష్టికులు సత్త్వదృష్టికులు జీవదృష్టికులు 
పుద్గలదృష్టికులు వినుటకు శక్తులు కారు. బోధిసత్త్వపతిజ్ఞ లేనివారలు 
కూడా ఈ ధర్మపర్యాయమును వినుటకు ,గహాంచుటకు ధారణ 
చేయుటకు వచించుటకు అధ్యయనము చేయుటకు శక్తులు కారు. 
అది అసంభవము. 


మరియూ సుభూతీ, ఏ పృథివీ ప్రదేశములో ఈ సూత్రము 
ప్రకటమగునో అది పూజనీయ ప్రదేశమగును. దేవతలు మనుష్యులు 
అసురులతో కూడిన ఈ సమస్త లోకమునకు వందనీయము 
ప్రదక్షిణీయము అగును. ఆ ప్పథివీప్రదేశము చైత్యసమానమగును. 


He who clings to the Void 

And neglects Compassion, 

Does not reach the highest stage, 

But he who practises only Compassion 

Does not gain release from toils of existence. 
He, however, who is strong in practice of both, 
Remains neither in Samsara nor in Nirvana. 


= SARAHA 


16. కల్పములు 


అప తు యే తే సుభూతే కులపుత్రా వా కులదుహితరో వా 
ఇమానేవంరూపొన్‌ సూతాంతానుద్ల హిష్యంతి ధారయిష్యంతి 
వాచయిష్యంతి పర్యవాప్ప్యంతి, యోనిశశ్చ మనసకరిష్యంతి, 
సరేభ్యశ్చ విస్తరేణ సంప్రకాశయిష్యంతి, తే పరిభూతా భవిష్యంతి, 
సుపరిభూతాశ్చ భవిష్యంతి. తత్కస్య హేతో? యాని చ తేషాం 
సుభూతే సత్వ్వానాం పొర్వజన్మికాన్యశం భాని కర్మాణి. 
_ కృతాన్యపాయసంవర్తనీయాని, దృష్ట ఏవ ధర్మే పరిభూతతయా 

తాని పౌర్వజన్మికాన్యశుభాని కర్మాణి క్షపయిష్యంతి, బుద్దబోధిం 
చానుప్రాప్యంతి. తత్కస్య హేతో? అభిజానామ్యహం సుభూతే 
_ అతీతేఒధ్వన్యసంభ్యేయైః కల్పైరసంభ్యేయతరైర్తీపంకరస్య తథాగత. 
స్యార్హ తః సవ్య్యకంబుద్ర స్వ పరేణ పరతరేణ చతురశీతి 
బుద్ద కోటినియుతశతసహ(సాణ్యభూవన్‌ రేం వముయారాగితాః, 
ఆరాగ్య న విరాగితాః యచ్చ మయా సుభూతే తే బుద్దా భగవంత 
ఆరాగితాః ఆరాగ్య న విరాగితాః యచ్చ పశ్చిమే కాలే పశ్చిమ 
సమమె పశ్చిమాయాం పంచశత్యాం సద్దర్మవిప్రలోపకాలే వర్తమానే 
ఇమానేవంరూపార్‌ స్మూత్రాంతానుద్దహిష్యంతి ధారయిష్యంతి 
వాచయిష్యంతి పర్యవాష్ప్యంతి, పరేభ్యశ్చ విస్తరేణ సంప్రకాశ 


134 


యిష్యంత్కి అస్య ఖలు పునః సుభూతే పుణ్యస్కంధ స్యాంతికాదసౌ 
సౌర్వకః పుణ్యస్కంధః శతతమీమపి కలాం నోపైతి సహస్రతమీమపి 
శత'సహ(సత వీంవంబ కోటితవీంవుంబ కోటిశతతవీంవంప 
కోటిశతసహ(సతమీమప కోటి నియుతశతసహ(సతవీంవుపి. 
సంఖ్యామప కలామపి గణనామపి ఉపమామపి ఉపనిషదమపి 
యావదౌపమ్యమపి న క్షమతే. 

సచేత్వునః సుబూతే తేషాం కులప్పుతాణాం 
కులదుహిత్హూణాం వా అహం పుణ్యస్కంధం భాషయేయం, 
యావత్తే కులప్పుతా 'వా కులదుహితరో వా తస్మిన్‌ సమయే 
పుణ్యస్కంధం ప్రసవిష్యంతి, (పతిగహిష్యంతి, ఉన్మాదం సత్తా 
అను పాప్నుయుక్సిత్తవిక్షేపం వా గచ్చేయుః అపి తు ఖలు పునః 
సుభూతే అచింత్యో౭.యం ధర్మపర్యాయస్తథాగతేన భాషిత అస్య 
అచింత్య ఏవ విపాకః (పతికాంక్రితవ్యః 


అనువాదం 


సుభూతీ, ఏ కులప్పుతులుగానీ కులదుహితలుగానీ ఈ 
సూత్రమును గహింతురో ధారణ చేయుదురో వచియింతురో 
అధ్యయనము చేయుదురో యోనిశ మనసికారముతో (prper 
attention) చింతన చేయుదురో ఇతరులకు తెలియజెప్పుదురో 
అట్టివారు పరిభూతులు (౧౮౧౧౦186) సుపరిభూతులు (well humbled) 
అగుదురు. ఎందులకనగా, వారు పూర్వజన్మలలో చేసుకొన్నట్టి 


అశుభకర్మలను, అధోగతికి నెట్టగల ఆ కర్మలను ఈ పరిభూతత 
(౧౮౧౧110౪౦౧) ద్వారా వర్తవూన జన్మావునందే 'ూర్తిగా 
తుడిచిపెట్టగలరు. బుద్దబోధిని పొందగలరు. ఎందులకనగా, అతీత 
కాలములో దీపంకర తథాగతుని కంటె పూర్వము అసంఖ్యేయ 
కల్పములకు పూర్వము అసంఖ్యేయతర కల్పములకు పూర్వము 
నుండియే నేను సాధన మార్గములో పయనించుచు నా సుదీర్హ 
పయాణములో చతురశీతి బుద్ధ కోటి నియుత శత సహస 
బుడ్దులను ఆరాధించాను ఎన్నడూ విరాగితుడను (estrINnged from 
them) కాలేదు. ఈ విధముగా నేను గడించిన అంతటి 
పుణ్యస్కంధము రాబోవు కాలములోనివారు గడించబోయెడి 
పూణ్యస్కంధముతో పోల్చుకొనినచో అసలు పోలికకు నిలబడజాలదు. 
చివరి ఐదవదియైన ఐదువందల ఏండ్ల కాలములో సద్ధర్మము 
లోపించిన ఆ కాలములో ఎవరయితే ఈ సూత్రమును గహింతురో 
ధారణ చేయుదురో వచియింతురో అధ్యయనము చేయుదురో 
ఇతరులకు తెలియజేయుదురో అట్టి వారు పొందబోయెడి 
పుణ్యస్కంధములో నూరవ భాగము కూడా కాదు నేను గడించినది. 
వెయ్యవ భాగము కూడా కాదు. లక్షవ భాగము కూడా కాదు. 
కోటియవ భాగము కూడా కాదు. వందకోటియవ భాగము కూడా 
కాదు. వేయి కోటియవ భాగము కూడా కాదు. లక్షకోటియవ 
భాగము కూడా కాదు. కోటి నియుత శత సహ్మసతమ. భాగము. 
కూడా కాదు _(1,00,000 Millionth part). పోలిక విషయముగా నా 


వజచ్చేదిక 137 


గణనకు (60౮nNting), ఉపమకు (00౧౧౦గ:౦౫౧), ఉపనిషదమునకు 


(resemblance) నిలువజాలదు. 


సుభూతీ, నేను గనుక ఆ కులపుతులు, కులదుహితలు 
గడించబోవు పుణ్యస్కంధ పరిమాణమును గురించి ఇంకనూ ఎక్కువ 
భాషించినచో ఇక్కడ వినువారల చిత్తములు ఉన్మాదములగును లేదా 
విక్షేపములగును. సుభూతీ, ఈ ధర్మపర్యాయము అచింత్యమని 
తథాగతుడు భాషించినాడు. కనుక దిని పఠన ఫలము కూడా 
అచింత్యమే అగును. 


Wherever the Buddha's teachings have been received, 
either in cities or counitrysides, people would gain 
inconceivable benefits. The land and people would be 
enveloped in peace. The sun and moon will shine clear and 
bright. Wind and rain would appear accordingly, and there 
will be no disasters. Nations would be prosperous and there 
would be no use for soldiers or weupons. People would abide 
by morality and accord with laws. They would be courteous 
and humble, and everyone would be content without injustice. 
There would be no thefts oF violence. The strong would not 
dominate the weak and everyone would be seitled at their 
proper place in society. 


-The Sutra of Amitabha's Purity, Equality, and Understanding 


మహాసత్తుడు 
అథ ఖల్యాయుష్మాన్‌ సుభూతిర్భ గవంతమేతదవో చత్‌ కథం భగవన్‌ 
బోధిసత్వయానసంప్రప్టితేన స్థాతవ్యం, కథం (పతిపత్తవ్యం, కథం 
చిత్తం (ప్రగ్రహితవ్యమ్‌? భగవానాహ-ఇహ సుభూతే బోధిసత్త్యయాన 
సంప్రస్థితేన ఏవం చిత్తముత్సాదయితవ్యమ్‌-సర్వే సత్తా మయా భు 
పధిశేషే నిర్యాణధాతా పరినిర్యాపయితవ్యాః ఏవం చ సత్సౌన్‌ 
పరినిర్యాప్య న కశ్చిత్సృత్వః పరినిర్యాపితో భవతి. తత్కస్య హేళో? 
సచేత్సుభూతే బోధిసత్త్వస్య సత్వసంజ్ఞా (ప్రవర్తేత, న స బోధిసత్వ 
ఇతి వక్తవ్యః జీవసంజ్ఞా వా యావత్త్సుద్గలసంజ్ఞా వా ప్రవ్వాశ న 
స బోధిసత్వ ఇతి వక్తవ్యః తత్కస్య హేతో? నాస్తి సుభూశే స 

కశ్చిద్దర్మో యో బోధిసతయానసంప్రప్టితో నామ. 
తత్కిం మన్యసే సుభూతే అస్తి స కళ్చిద్దర్మో యస్తథాగశేన 
దీపంకరస్య తథాగతస్యాంతికాదనుత్తరాం సమ్యకృంబో ధిమభి 
సంబుద్దః? ఏవముక్తే ఆయుష్మాన్‌ సుభూతిర్భగవంతమే తదవో క్‌ 
యథాహం భగవన్‌ భగవతో భాషిత స్యార్హమాజానామి, నాసో స 
భగవన్‌ కళ్చిద్దర్మో యస్తథాగతేన దీపంకరస్య తథాగతస్యార్థతః 
సమ్యక్పంబుద్ద న్యాంతికాదనుత్తరాం సమ్యక్సంబో ధిమభిసంబుద్దః 
ఏవముుక్తే భగవానాయుష్మంతం సు భూతివేత దవోచళ్‌- 


138 


వజళచ్చేదిక 139 


ఏవమేతత్సుభూతే ఏవమేతత్‌ నాస్తి సుభూతే స కళ్చిద్దర్మో 
యస్తథాగతేన దీపంకరస్య తథాగతస్యార్లతః సమ్యక్సంబుద్ద 
స్యాంతికాదనుత్తరాం సమ్యక్సంబోధిమభిసంబుద్దః సచేత్సునః 
సుభూతే కశ్సిద్దర్మస్తథాగతేనాభిసంబుద్దో ౭2_భవిష్యత్‌ న మాం 
దీపంకరస్తథాగతో వ్యాకరిష్యత్‌- భవిష్యసి త్వం వూణవ 
అనాగతేఒధ్యని శాక్యమునిర్నామ తథాగతో౭_ర్లన్‌ సమ్యక్సంబుద్ద 
ఇతి యస్మాత్తర్లి సుభూతే తథాగతేనార్లతా సమ్యక్సంబుద్దేన నాస్తి 
స కశ్సిద్దర్మో యో౭నుత్తరాం సమ్యక్సంబోధిమభిసంబుద్దః 
తన్మాదహం దీపంకరేణ తథాగతేన వ్యాకృతః - భవిష్యసి త్వం 
మాణవ అనాగతే౬ధ్వని శాక్యమునిర్నామ తథాగతో౭_ర్లన్‌ 
సమ్యక్సంబుద్దః. తత్కస్య హేతో తథాగత ఇతి సుభూతే 
భూతతథతాయా ఏతదధివచనమ్‌. యః కశ్చిత్సుభూతే ఏవం 
వదేత్‌ తథాగతేనార్హతా సమ్యక్సంబుద్దేన అనుత్తరా సమ్యక్సంబోధి 
రభిసంబుద్దేతి స వితథం వదేత్‌. అభ్యాచక్షీత మాం స సుభూతే 
అసతోద్దహితేన తత్కస్య హేతోణి నాస్తి సుభూతే స కశ్సిద్దర్మో 
యస్తథాగతేన అనుత్తరాం సమ్యక్సంబోధిరభిసంబుద్దః యశ్చ 
సుభూత్కే తథాగతేన ధర్మో౭_భిసంబుద్దో దేశితో వా తత్ర న సత్యం 
న మృషా. తస్మాత్తథాగతో భాషతే- సర్వధర్మా బుద్దధర్మా ఇతి. 
తత్క స్య సౌతోఖణి సర్వధర్మా ఇతి సుభూతే అధర్మాస్తథాగతేన 
భాషితాః తస్మాదుచ్యంతే సర్వధర్మా బుద్రధర్మా ఇతి. 


140 (సజ్ఞాపారమిత 


తద్యథాపి నామ సుభూతే పురుషో భవేదుపేతకాయో 
మహాకాయః? ఆయుష్మాన్‌ సుభూతిరాహ యో౭_సౌ భగవంస్తథా' 
గతేన పురుషో భాషిత ఉపేతకాయో మహాకాయ ఇతి, అకాయః 

స భగవంస్తథాగతేన భాషిత తేనోచ్యతే ఉపేతకాయో మహాకాయ 

ఇతి. 

భగవానాహ-ఏవమేతత్సుభూతే యో బోధిసత్వ ఏవం 
వదేత్‌-అహం సత్త్వాన పరినిర్యాపయిష్యామీతి, స స బోధిసత్త 
ఇతి వక్తవ్యః తత్కస్య హేతోః అస్తి సుభూతే స కణ్సిద్దర్మో 
యో బోధిసత్తో నామ? సుభూతిరాహ-నో హీదం భగవన్‌. నాస్తి 
స కణ్సిద్దర్నో యో బ్‌ధిసత్త్వా నామ. భగవానాహాసత్తాః సత్తా 
ఇతి సుభూతే అసత్వాస్తై తథాగతేన భాషితాః, తేనోచ్యంతే స సత్త్వా 
ఇతి. తన్మాత్తథాగతో భాషతె-నిరాత్మానః బ్ప?ర్మా నిస్సత్త్వాః 
నిర్హివా నిష్పుద్దలాః సర్వధర్మా ఇతి. 

యః సుభూతే బోధిసత్వ ఏవం వదేత.అహం మ్షతవ్యూహా 
న్నిష్పాదయిష్యామితి, సో2_పి తథైవ వక్తవ్యఃణ తత్కస్య హేతోః? 
క్షేతవ్యూహాః క్షేతవ్యూహా ఇతి సుభూతే అవ్యూహాస్తే తథాగతేన 
భాషితాః తేనోచ్యంతే క్షైతవ్యూహా ఇతి. 

యః సుభూతే బోధిసత్తో నిరాత్మానో ధర్మా నిరాత్మానో 
ధర్మా ఇత్యధిముచ్యతే స తథాగతేనార్లతా సమ్యక్సంబుద్రే న 
బోధిసత్తో మహాసత్త్వ ఇత్యాఖ్యాతః. 


iti 


అనువాదం 


నుభూతి.-- భగవాన్‌, బోధిసత్త్వయానములో ప్రయాణించు 
వాడు ఎట్టు స్థిరుడై ఉండవలెను? ఎట్టు పురోగమించవలెను? 
చిత్తమును ఎట్టు అదుపు చేయవలెను? 

భగవానుడు.- బోధిసత్తయానములో ప్రయాణించువాడు ఈ 
విధమైన సంకల్పము కలిగి యుండవలెను: “సకల సత్వులను నేను 
నిరుపధిశేష నిర్వాణ ధాతువునకు చేర్పించవలెను. నిర్వాణములో 
సత్తులను చేర్పించినప్పటికీ ఏ సత్వుడూ నిర్వాణములో 
చేర్పించబడనివాడే అగును!” ఎందులకనగా, బోధిసత్తునిలో 
సత్వసంజ తలెత్తినచో ఇక అతడు బోధిసత్తుడనబడడు. 
జీవసంజ్ఞగానీ పుధ్గలసంజ్ఞగానీ తలెత్తినచో ఇక అతడు 
బోధిసత్వుడనబడడు. 

సుభూతీ, నీవేమనుకొనుచున్నావు? సమ్యక్‌ సంబోధిని 
పొందుట కొరకు నేను దీపంకర తథాగతుని నుండి గ్రహించిన 
ధర్మము ఏదియైననూ ఉన్నదా: 

నుభూతి.- భగవానులవారు భాష్వంచినది నాకు అధ్రమయినది. 
దీసంకర తథాగతునినుండి భగవానులు గ్రహించిన ధర్మము ఏదియూ 
లేదు. 

భగవానుడు అవును సుభూతీ అవును. దీపంకర తథాగతుని 
నుండి సమ్యక్‌ సంబోధి పొందుట కొరకు నేను గ్రహించిన ధర్మము 


142 (పజ్జాపారమిత 


ఏదియూ లేదు. అటుల నేను ఏదియేని గహించియుండిన 
పక్షములో దీపంకర తధాగతుడు నేన్ను ఉద్దేశించి ఇట్లు 
వ్యాకరించియుండడు. “మాణవకా, నీవు భవిష్యత్తులో శాక్యముని 
పేరున తథాగతుడవు అర్హతుడవు సమ్యక్‌ సంబుద్దుడవు అగుదువు. 
ఎందులకనగా, తథాగత పదము భూతతథతా (106 5000౧633) 
పదమునకు పర్యాయపదము. “తథాగతుడు, అర్హతుడు అయిన 
సమ్యక్‌ సంబుద్దునిచే అనుత్తర సమ్యక్‌ సంబోధి సాధింపబడినది” 
అని ఎవడయిననూ పలికినచో అతడు వితథమునే ( అబద్ధమునేే 
పలికినవాడగును. నన్ను దూషించినవాడే అగును. ఎందులకనగా 
అనుత్తర సమ్యక్‌ సంబోధి ద్వారా తథాగతుడు సాక్షాత్కరించుకొనిన 
ధర్మము ఏదియూ లేదు. తథాగతుడు తెలుసుకొనినది బోధించినది 
సత్యమూ (1౧09) కాదు, మృషయూ (610) కాదు. కనుకనే “అన్ని 
ధర్మములు బుద్ధధర్మములు' అని తథాగతుడు భాషించుచున్నాడు. 
ఎందులకనగా, అధర్మములనే తథాగతుడు సర్వధర్మములు 
అనుచున్నాడు. కనుకనే అన్ని ధర్మములు బుద్ద ధర్మములు 
అనబడుచున్నవి. 
సుభూతీ, కాయుడు, మహాకాయుడైన పురుషుడు .. 

నుభూతి- తథాగతులవారు కాయుడు మహాకాయుడు అని 
పలుకుచున్నది నిజమునకు అకాయమునే (౧౦-౦౦6). కనుకనే అది 
ఉపేతకాయము (endowed with bంdy), మహాకాయము (huge body) 
అనబడుచున్నదీ. 


వజచ్చేదిక 143 


భగవానుడు. సుభూతీ, “నేను సత్వ్తులను నిర్వాణమునకు 
చేర్చించెదను” అని ఏ బోధిసత్తుడయిననూ పలికినచో అతడు 
బోధిసత్వుడు కాడు. ఎందులకనగా, బోధిసత్వుడు అను ధర్మము 
ఏదియైననూ ఉన్నదా? 

నుభూతి- లేదు భగవాన్‌. _బోధిసత్త్వుడనెడి ధర్మము 
ఏదియూ లేదు. 


భగవానుడు సత్తులు సత్వులు అని తథాగతుడు అసత్తులనే 

భాషించుచున్నాడు. కనుకనే సత్తములు అనబడుచున్నవి. కనుకనే 
తథాగతుడు “సర్వధర్మములు నిరాత్మమములు, నిస్సత్తములు, 
నిర్జీవులు, నిష్పుధ్గలులు” అనుచున్నాడు. 

సుభూతీ, ఏ బోధిసత్తుడయిననూ “నేను క్షైతవ్యూహములను 
నిష్పాదించెదను” అని పలికినచో అతడు బోధిసత్తుడు కాడు. 
ఎందులకనగా, క్షేతవ్యూహములు క్షైతవ్యూహములు అని తథాగతుడు 
అవ్యూహములనే భాషించినాడు. కనుకనే క్షైతవ్యూహములు 
అనబడుచున్నవి. 

సుభూతీ, ఏ బోధిసత్వుడు “సర్వధర్మములు నిరాత్మానములు, 
నిరాత్మానములు సర్వధర్మములు" అని గాఢముగా భావించునో అట్టి 
బోధిసత్వుడిని తథాగతుడు మహాసత్తుడని చెప్పినాడు. 


18. పంచచక్షువులు 


భగవానాహ-తత్కిం మన్యసే సుభూతే-సంవిద్యతే తథాగతాస్య 
మాంసచక్షు? సుభూతిరాహ.-ఏవమేతద్భగవన్‌, సంవిద్యతే తథాగతస్య 
మాంసచక్షుః భగవానాహాతత్కిం మన్యసే సుభూతే సంవిద్యతే 
తథాగతస్య దివ్యం చక్షు? సుభూతిరాహ-ఏవమేతద్భగవన్స, సంవిద్యతే 
తథాగతస్య దివ్యం చక్షుః భగవానాహ-తత్కిం మన్యసే సుభూతే 
సంవిద్యతే తథాగతస్య ప్రజ్ఞాచక్షు?ః సుభూతిరాహ-ఏవమేతద్భగవన్‌, 
సంవిద్యతే తథాగతస్య ప్రజ్ఞావక్షుః భగవానాహ-తత్కిం మన్యసే 
సుభూతే సంవిద్యతే తథాగతస్య ధర్మచక్షుఃి సుభూతిరాహ. 
ఏవమేతద్భగవన్‌, సంవిద్యతే తథాగతస్య ధర్మచక్టుః భగవానాహ. 
తత్కిం మన్యసే సుభూతే సంవిద్యతే తథాగతస్య బుద్ద చక్షుః? 
సుభూతిరాహ-ఏవమేతద్భగవన్‌, సంవిద్యతే తథాగతస్య బుద్ద చక్షుః 

భగవానాహ-తత్కిం వున్యసే సుభూతే యావంత్యో 
గంగాయాం మహానద్యాం వాలుకా అపి ను తా వాలుకాస్తథాగతేన 
భాషతాః? సుభూతిరాహ-ఏవవెతద్భ గవన్‌, ఏవవేతత్‌ సుగత- 
భాషితాస్తథాగతేన వాలుకాః. భగవానాహ-తత్కిం మన్యసే సుభూతే 
యావత్యో గంగాయాం మహానద్యాం వాలుకాః, తావత్య ఎవ 
గంగానద్యో భవేయుకః తాసు యా వాలుకాః తావంతశ్చ లోకధాతవో 
భవేయుః కచ్చిద్బహవస్తే లోకధాతవో భవేయుః? సుభూతిరాహ. 


144 


వజచ్చేదిక 145 


ఏవమెతద్భగవన్‌, ఏవమేతత్‌ సుగత, బహవస్తే లోకధాతవో భవేయు£ 
భగవానాహ-యావంతః సుభూతే తేషు లోకధాతుషు సత్తా 
తేషామహం నానాభావాం చిత్తధారాం ప్రజానామి. తత్కస్య హేతోణి 
చిత్తధారా చిత్తధారేతి సుభూతే అధారైషా తథాగతేన భాషితా, 
తేనోచ్యతే చిత్తధారేతి. తత్కస్య హేతో? అతీతం సుభూతే చిత్తం 
నోపలభ్యతే. అనాగతం చిత్తం నోపలభ్యతే. ప్రత్యుత్సన్నం చిత్తం 
నోపలభ్యతే. 


అనువాదం 

భగవానుడు సుభూతీ, నీవేమనుకొనుచున్నావు? తథాగతునికి 
మాంసచక్షువు కలదా? 

నుభూతా- తథాగతునికి మాంసచక్షువు ఉన్నది. 

బైగవానుడు.- సుభూతీ, నీవేమనుకొనుచున్నావు? తథాగతునికి 
దివ్యచక్షువు ఉన్నదా? 

నుభూతి- ఉన్నది భగవాన్‌. 

భగవానుడు సుభూతీ, నీవేమనుకొనుచున్నావు? తథాగతునికి 
ప్రజ్ఞాచక్షువు ఉన్నదా? 

నుభూతి- ఉన్నది భగవాన్‌. 


భగవానుడు. సుభూతీ, నీవేమనుకొనుచున్నావు? తథాగతునికి 
ధర్మచక్షువు ఉన్నదా? 


146 (పజ్ఞాపారమిత 


నుభూతినా ఉన్నది భగవాన్‌. 

భగవానుడు సుభూతీ, నీవేమనుకొనుచున్నావు? తథాగతు, 
బుద్ధచక్షువు ఉన్నదా? 

నుభూతి.- తథాగతునికి బుద్ధచక్షువు కలదు. 

భగవానుడు:- సుభూతీ, నీవేమనుకొనుచున్నావు?  గంగాః 
_ ఇసుకరేణువుల గురించి తథాగతుడు భాషించినాడా? 

నుభూతి- అవును భగవాన్‌, అవును సుగతా, గంగాన 
ఇసుకరేణువులను తథాగతుడు భాషించినాడు. 
_ భూవానుడూ- సుభూతీ, నీవేమనుకొనుచున్నావు?. గంగా; 
ఇసుక రేణువులు ఎన్ని ఉన్నవియో అన్ని గంగానదులు, ఆ ఆ 
గంగానదుల ఇసుకరేణువులు ఎన్ని ఉన్నవియో అన్ని లోకధాతువు 
ఉండినచో వాటి సంఖ్య బహుళమేనా? 

సుభ్రూలి:- అవును భోగవాన్‌, అవును సుగతా, 
లోకధాతువుల సంఖ్య బహుళమే. 

భగవానుడు? సుభూతీ, ఆ అన్ని లోకధాతువులలో సత్తు 
ఎందరున్నారో ఆ అందరి నానా రకముల చిత్తధారలను (Mnf 
trends of thought) నేను ఎరుగుదును. ఎందులకనగా చిత్తధ 
చిత్తధార అని తథాగతుడు పలుకుచున్నది అధారనే. ఎందులకన 
అతీత చిత్తము తెలియబడుట లేదు. అనాగత చిత్తవు 
తెలియబడుట లేదు. వర్తమాన చిత్తమూ తెలియబడుట లేదు. 


19. అస్కంధము 


తత్కిం మన్యసే సుభూతే యః కశ్చిత్కు లపుత్రో వొ 
కులదుహితా వా ఇమం త్రిసాహస్రమహాసాహసం లోకధాతుం 
సప్తరత్నపరిపూర్ధం కృత్వా తథాగతేభ్యో౭.ర్లద్భ్యః సమ్యక్సంబుదేభ్యో 
దానం దద్యాత్‌, అపి తు స కులపుత్రో వా కులదుహాతా వా 
తతోనిదానం బహుంపుణ్య'స్కంం ధం పసునుయాత్‌ ణి 
సుభూతిరాహ.బహు భగవన్‌ బహు సుగత భగవానాహ.ఏవమేతత్‌ 
సుభూతే, ఏవమేతత్‌. బహు స కులప్పుతో వా కులదుహతా వా 
తతోనిదానం పుణ్యస్కంధం ప్రసునుయాదప్రమేయమసంభఖ్యేయమ్‌. 
తత్కస్య హేతో? పుణ్యస్కంధః పుణ్యస్కం౦ంధ ఇతి సుభూతే 
అస్కంధః స తథాగతేన భాషితః తేనోచ్యతే పుణ్యస్కంధ ఇతి. 
సచేత్‌ పునః సుభూతే షుణ్యస్కం౦ ధో౭ భవిష్యత్‌ న 
తథాగతో౬భాషిస్యత్‌ పుణ్యస్కంధః పుణ్యస్కంధి ఇతి. 


అనువాదం 


భగవానుడు.- ఏ కులపుతుడుగానీ కులదుహితగానీ ఈ 
తిసాహస మహాసాహ్మస లోకధాతువును సప్తరత్నములతో నింపి 
అర్హతులు తథాగతులు అయిన సమ్యక్‌ సంబుద్దులకు దానము 
చేసినచో కలిగెడి పుణ్యస్కంధము బహుళమేనా? 

147 


నుబూలీ- బహుళమే భగవాన్‌. 

భగవానుడు" అవును సుభూతీ అవును. బహుళమే. 
పుణ్యస్కంధము అప్రమేయము (iMMe0s౮r0ble), అసంఖ్యేయము 
(incalculable), ఎందులకనగా, పుణ్యస్కంధము పుణ్యస్కంధము 
అని తధాగతుడు భాషించుచున్నది అస్కంధమునే. కనుకనే 
పుణ్యస్కంధము అనబడుచున్నది. స్వభావతః (౧ 15 own being) 
పుణ్యస్కంధము లేదు కనుకనే తథాగతుడు పుణ్యస్కంధము 
పుణ్యస్కంధము అనుచున్నాడు. 


What the Diamond Sutra is actually delivering is not 
a systematic treatise, but a series of sledge hammer blows, 
attacking from this side and that, to try and break through our 
fundamental delusion. It is not going to make things easy for 
the logical mind by putting things in a logical form. This 
Sutra is going to be confusing, irritating, annoying and 
unsatisfying and perhaps we cannot ask for it to be otherwise. 
If it were all set forth neatly and clearly, leaving no loose 
ends, we might be in danger of thinking we had [లల the 
perfection of wisdom. 


-Sangharakshitha 


20: శూన్యత 


తత్కిం మన్యసే సుభూతే రూపకాయపరినిష్పత్యా తథాగతో 
ద్రష్టవ్యః? సుభూతిరాహ.నో హీదం భగవన్‌. న రూపకాయపరి 
నిప్పత్యా తథాగతో (ద్రష్షవ్య£ తత్కస్య హేతో? రూపకాయ 
పరినిష్పుత్తిః రూపకాయ పరినిష్పత్తిరితి భగవన్‌ అపరినిష్పత్తిరేషాం 
తథాగతేన భాషితా. తేనోచ్యతే రూపకాయపరినిష్పత్తిరితి. 

భగవానాహ-తత్కిం మన్యసె సుభూతే లక్షణసంపదా 
తథాగతో ద్రష్టవ్యణి సుభూతిరాహ.నో హీదం భగవన్‌. న 
లక్షణసంపదా తథాగతో (ద్రష్టవ్యః తత్కస్య హేతో? యైషా 
భగవన్‌ లక్షణసంపత్తథాగతేన భాషితా అలక్షణసంపదేషా తథాగతేన 
భాషితా. తేనోచ్యతే లక్షణసంపదితి, 


అనువాదం 


భగవానుడు” సుభూతీ, నీవేమనుకొనుచున్నావు? రూపకాయ 
'ఏరినిష్పత్తి (accomplishment of divine / celestial body) 
కలిగినవాడుగా తథాగతుడిని చూడదగునా? 


నుభూతి- చూడరాదు భగవాన్‌. ఎందులకనగా, రూపకాయ 
పరినిష్పత్తి రూపకాయ పరినిష్పత్తి అని తథాగతులవారు అపరినిష్పత్తినే 


149 


(n0-accomplishment) భాషించుచున్నారు. కనుకనే రూపకాయ 
పరినిష్పత్తి అనబడుచున్నది. 

భగవానుడు సుభూతీ, నీవేమనుకొనుచున్నావు? లక్షణసంపద 
కలిగినవాడుగా తథాగతుడిని చూడదగునా? 

నుభూతిా చూడరాదు భగవాన్‌. ఎందులకనగా, తథాగతుల 
వారు భాషంచిన లక్షణసంపద నిజమునకు అలక్షణ సంపద. కనుకనే 
లక్షణసంపద అనబడుచున్నది. 


As all existence is s0 empty and transitory, 

What can be gained, what can be taken away ? 
Who can be honoured, who blamed ? 

How can there be Joy and sorrow, beloved objects 
Or objects of hatred ? And greed, and non-greed, 
Seek where you will, you will never find them. 


-SANTIDEVA 


Dla సత్తులు 

భగవానాహ-తత్కిం వున్యసే సుభూతే అలు నత 
తథాగతప్యైవం భవతిమయా ధర్మో దేశిత ఇతి? సుభూతిరాహ. 
నో హీదం భగవన్‌ న తథాగతస్రైవం భవతిమయా ధర్మో దేశిత 
ఇతి. భగవానాహా-యః సుభూతే ఏవం వదేతతథాగతేన ధర్మో 
దేశిత ఇత్కి స వితథం వదేత్‌. అభ్యాచక్షీత మాం స సుభూతే 
అసతోద్దృహితేన, తత్కస్య హేతోః? ధర్మదేశనా ధర్మదేశనేతి 
సుభూతే నాస్తి స కళ్చిద్దర్మో యో ధర్మదేశనా నామోపలభ్యతే. 

ఏవముక్తే ఆయుష్మాన్‌ సుభూతిర్భగవంతమేతదవో చత్‌ అస్తి 
భగవన్‌ కేచిత్సత్వా భవిష్యంత్యనాగతే౭_ ధ్వని పశ్చిమే కాలే పక్సిమే 
సమయే పశ్చిమాయాం పంచశత్యాం సద్దర్మవిప్రలోపే వర్తమానే, 
య ఇమానేవంరూపాన్‌ ధర్మాన (శుత్యా అభిశద్దా స్యంతి? 
భగవానాహ-న తే సుభూతే సత్తా నాసత్వాః తత్కస్య హేతోః 
సత్వాః సత్వా ఇతి సుభూతే అసత్వాస్తథాగతేన భాషితాః. 
తేనోచ్యంతే సత్తా ఇతి. 


అనువాదం 


బైగవానుడు-  సుభూతీ, నీవేమనుకొనుచున్నావు? “నేను 


ధర్మమును ఉపదేశించితిని” అని తథాగతుడు అనుకొనునా? 
151 


152 (పజ్ఞావారమిత 


నుభూతి-- తథాగతులవారు అటుల అనుకొనరు. 

బైగవానుడు- సుభూతి, “తథాగతుడు ధర్మమును 
ఉపదేశించెను” అని ఎవడయిననూ పలికినచో వితథమును (16156) 
పలికినవాడే అగును. అసద్గాహముచే($612100 on what is not) 
అతడు నన్ను అభ్యాచక్షించినవాడగును (MiIsrepresent me). 
ఎందులకనగా, ధర్మదేశనము, ధర్మదేశనము అనదగిన ధర్మమేదియూ 
ప్రత్యేకముగా తెలియబడుట లేదు. 

నుభభూతి.- భగవాన్‌, భవిష్యత్తులో రాబోవు చివరి ఐదవ 
ఐదువందల కాలములో సద్ధర్మము లోపించిన ఆ కాలములో 
ఇటువంటి ధర్మములను విని శద్ధ వహించు సత్తులు ఎవరయిననూ 
ఉందురా? 

బైగనానుడు.- సుభూతీ, వారలు సత్తులు కారు, అసత్తులు 
కారు. ఎందులకనగా సత్వులు సతులు అని అసత్వులనే 
తథాగతుడు భాషించినాడు. కనుకనే సత్తులు అనబడుచున్నారు. 


22. సంబోధి 


తత్కిం మన్యసే సుభూతే-అపి ను అస్తి స కళ్చిద్దర్నో 
యస్తథాగతేనానుత్తరాం సమ్యకృంబోధిమభిసంబుద్దః? ఆయుష్మాన్‌ 
సుభూతిరాహ-నో హీదం భగవన్‌. నాస్తి స భగవన్‌ కళ్చిద్దర్నో 
యస్తథాగతేనానుత్తరాం సమ్యక్సంబోధిమభిసంబుద్దః భగవానాహ- 
ఏవమేతత్సుభూతే, ఏవమేతత్‌. అణురపి తత ధర్మో న సంవిద్యతే 
నోపలభ్యతే. తేనోచ్యతే అనుత్తరా సమ్యక్సంబోధిరితి, 


అనువాదం 
భగవానుడు- సుభూతీ, నీవేమనుకొనుచున్నావు? తథాగతుడు 
అనుత్తర సమ్యక్‌ సంబోధి ద్వారా తెలుసుకొనిన ధర్మము ఏదియైనను 
ఉన్నదా? 
నుభూతిా లేదు భగవాన్‌ 


బైగనానుడు.- అవును సుభూతీ అవును. అణుమాత్రము 
ధర్మము కూడా కనుక్కోవడము జరుగలేదు, పొందడము జరుగలేదు. 
కనుకనే అనుత్తరా సమ్యక్‌ సంబోధి, అనుత్తరా సమ్యక్‌ సంబోధి 
అనబడుచున్నది. 


153 


అపి తు ఖలు పునః సుభూతే సమః స ధర్మో న తత్ర 
కించిద్విషమమ్‌. తేనోచ్యతే అనుత్తరా సమ్యకృంబోధిరితి. నిరాత్మ 
తేన నిస్సల్వేన నిర్తీవత్వేన నిష్పుద్దలత్వేన సమా సా అనుత్తరా 
సమ్యక్సం బోధిః సరః కుశలైర్హర్మెరభిసంబుద్ద్య తే, తత్కస్య హేతోఐ 
కుశలా ధర్మాః కుశలా ధర్మా ఇతి సుభూతే అధర్మాశ్సైవ తే తథా 
గతేన భాషితాః తేనోచ్యతే కుశలా ధర్మా ఇతి. 
అనువాదం 


భగవానుడు సుభూతీ, మరియు ఆ ధర్మము సమము6॥1- 
identical). అందులో విషమము (౪౦౦౧౯౭) లేదు. కనుకనే అది 
అనుత్తరా సమ్యక్‌ సంబోధి అనబడుచున్నది. నిరాత్మత్వము వలన 
నిస్పత్త్వము వలన నిర్దీవత్వము వలన నిష్పుద్దలత్వము వలన అనుత్తరా 
సమ్యక్‌ సంబోధి సమము అయినది. అన్ని కుశల ధర్మముల ద్వారా 
అది తెలియబడును. కుశల ధర్మములు కుశల ధర్మములు అని 
తథాగతుడు అధర్మములనే (no-dharmas) భాషించినాడు. కనుకనే 
కుశల ధర్మములు అనబడుచున్నవి. 


154 


24. మెరువులు 


యశ్చ ఖలు పునః సుభూతే స్తీ వా పురుషో వా యావంత 
ప్రిసాహసమహాసాహస్రే లోకధాతౌ సుమేరవః పర్వతరాజాన,, 
తావతోరాశీన్‌ సపానాం రత్నానావు భిసంహృత్య తథాగతే 
భ్యో౭_ర్లద్భ్యః సమ్యక్సంబుద్దే భ్యో దానం దద్యాత్‌, యశ్చ కుల 
పుత్రో వా కులదుహితా వా ఇతః ప్రజ్ఞాపారమితాయా ధర్మపర్యా 
యాదంతశశ్చతుష్పాదికామపి గాథాముద్దృహ్య పరేభ్యో దేశయేత్‌, 
అస్య సుభూతే పుణ్యస్కంధస్య అసౌ పొర్వకః పుణ్యస్కంధః 
శతతమీమపి కలాం నోపైతి, యావదుపనిషదమపి న క్షమతే 


అనువాదం 

భగవానుడు సుభూతీ, ఏ పురుషుడుగానీ స్రీగానీ ఈ 
తిసాహస మహాసాహస లోకధాతువులో ఎన్ని మేరు పర్వతము 
లున్నవియో (వందకోట్ల మేరుపర్వతాలు) అన్ని మేరుపర్వతముల 
ఎత్తున సస్తరత్నముల రాశులను పోసి ఒకటి చేసి ఆ మొత్తమును 
తథాగతులు అర్హతులు అయిన సమ్యక్‌ సంబుద్దులకు దానము చేసి 
గడించిన పుణ్యస్కంధము కంటెనూ ఎక్కువ పుణ్యస్కంధమును 
ఈ ప్రజ్ఞాపారమిత అనెడి ధర్మపర్యాయము నుండి కనీసము నాలుగు 


155 


156 (పజ్ఞాపారమిత 


పాదవములనయిననూ (గబాంచి ఇతరులకు తెలియజొప్పెడ్‌ 
కులపుతుడుగాని కులదుహితగానీ గడించెదరు. సుభూతీ, ఈ 
పుణ్యస్కంధముతో పోల్పినచో పైన తెలిపిన పుణ్యస్కంధము నూరవ 
భాగము కూడా చేయదు ..... ఉపనిషదమునకు (C0Mparison) 
అసలు తట్టుకొని నిలబడజాలదు. 


Just as a grammarian makes 

His students read the alphabet 

So the Buddha taught his disciples 
The doctrines they could forbear 

To some, he taught doctrines 

To turn away from wickedness, 

To some, doctrines for acquiring merit, 
To others doctrines based on duality. 

To some, he taught doctrines based on non-duality; 
To some he taught what is profound and frightening 
to the timid, 

Having an essence of emptiness and compassion, 


The method for achieving enlightenment 
- Acharya Nagarjuna 


25: ఆత్మగాహం 

తత్కిం మన్యసె సుభూతే-ఆపీ్‌ ను తథాగతస్యైవం భవతి 
మయా సత్త్వాః పరిమోచితా ఇతి. న ఖలు పునః సుభూతే ఏవం 
(ద్రష్టవ్యమ్‌. తత్కస్య హతో నాస్తి సుభూతే కశ్చిత్సత్తో 
యస్తథాగతేన పరిమోచితః యది పునః సుభూతే కశ్చిత్సత్వో౬ 
భవిష్యద్యస్తథాగతేన పరిమోచితః స్యాత్‌ స ఏవ తథాగత 
స్యాత్మగాహో౬భవిష్యత్‌ స త్వ్యగాహో జీవగాహః పుద్గల 
(గాహో౭_ భవిష్యత్‌. ఆత్మగాహ ఇతి సుభూతే అగాహ sre 
తథాగతేన భాషిత స చ బాలప్పథగ్గనైరుద్దహీతః బాలప్పథగ్గనా 
ఇతి సుభూతే అజనా ఏవ తే తథాగతేన భాషితాః తేనోచ్యంతే 
బాలప్పథగ్రనా ఇతి. 


అనువాదం 


భగవానుడు? సుభూతీ, నీవేమనుకొనుచున్నావు? “నావలన సత్తులు 
పరిమోచితులు” అని తథాగతుడు భావించునా? సుభూతీ, ఆ 
విధముగా భావించరాదు. ఎందులకనగా, తధాగతుని వలన 
పరిమోచితుడైన .సత్తుడు ఎవడూ లేడు. తథాగతుని వలన 
పరిమోచితుడయిన సత్తుడు ఎవడైనా ఉండిన పక్షములో అదియే 
తథాగతునికి ఆత్మగాహము అయియుండెడిది. సత్తగ్రాహము, 


157. 


జీవగ్రాహము, పుద్గలగాహము అయియుండెడిది. ఆత్మగాహము 
అని తథాగతుడు అగాహమునే (no-seizing) భాషించినాడు. కానీ 
బాలప్పథక్‌జనులు దానిని పట్టుకొని యున్నారు. బాలప్పథక్‌ జనులు 
అని తధాగతుడు అజనులనే భాషంచినాడు. కనుకనే 
బాలప్ప దక్‌జనోంలం  (14/01611085/₹00115% common 


౧౭౦ple) అనబడినారు. 


The Perfect Way is only difficult for those who 
pick and choose; 

Do not like. do not dislike; all will then be clear. 

Make a hairbreadth difference, and Heaven and 
Earth are set apart; 

If you want the truth to stand clear before you, 
never be for or against. 

The struggle between 'for' and 'against' is the 

_ mind's worst disease; 

While the deep meaning is misunderstood, 


it is useless to meditate on Rest. 
- On Trust in the Heart 


26. లక్షణములు 


తత్కిం మన్యసే సుభూతే, లక్షణసంపదా తథాగతో 
ద్రష్టవ్యణి సుభూతిరాహ.నో హీదం భగవన్‌. యథాహం భగవతో 
భాషితస్యార్థమాజానామి, న లక్షణసంపదా తథాగతో ద్రష్టవ్యః 
భగవానాహ-సాధు. సాధు సుభూతే, ఏవమేతత్సు భూతే, 
ఏవమేతత్యథా వదసి. న లక్షణసంపదా తథాగతో (ద్రష్టవ్యః తత్కస్య 
సూత్రో కః? సచేత్ఫునః సుభూతే లక్షణా'సంపదా తధాగతో 
దష్టన్యో౭_ భవిష్యత్‌, రాజాపి చక్రవర్తీ తథాగతో౭_ భవిష్యత్‌. 
తస్మాన్న లక్షణసంపదా తథాగతో (దష్టవ్యః. ఆయుష్మాన్‌ 
సుభూతిర్భ గవంతవేంతదవోచత్‌-యు ధాహం భగవతో 
భాషితన్యార్దమాజానామి, న లక్షణసంపదా తథాగతో ద్రష్టవ్యః 


అధ ఖలు భగవాంస్తస్యాం వేలాయామిమే గాధే అభాషతా 
యే మాం రూపేణ చ్మాదాక్తుర్హే మాం భోషేణ చాన్గాగుః 
మఢ్యాావవోణ్యవనుతా న మాం (దంతి తే జనాః 
ధర్భతో బుడా (ద్తష్షవ్తా భర్భకొయా పూ నాయకా? 
ధర్భతా చన విజ్ఞోయా ననా శక్యా విజానితుమ్‌ 


159 


అనువాదం 


భగవానుడు సుభూతీ, నీవేమనుకొనుచున్నావు? తథాగతుడిని 
లక్షణసంపద కలవాడుగా చూడవచ్చునా? 


నుభూతి- చూడరాదు భగవాన్‌. భగవానుడు భాషించినది 
నాకు అర్ధమయిన (పకారముగా చెప్పవలసినచో తథాగతులవారిని 
లక్షణసంపద కలిగినవాడుగా చూడరాదు. 


భగవానుడు సాధు సాధు[well said well said) సుభూతీ, 
లక్షణసంపదతో తథాగతుళ్లి చూడరాదని నీవు నిజమునే పలికితివి. 
ఎందులకనగా, లక్షణసంపద కలవాడు తధాగతుడు అయిన 
పక్షములో చక్రవర్తి కూడా తథాగతుడు అయినట్లగును. కనుక 


యి 


లక్షణసంపద కలిగినవాడుగా తథాగతుడు చూడబడరాదు. 


సుబూలి:- భగవానులు భాషంచినది నాకు అర్ధవుయిన 
(ఏకారముగా తథాగతులను లక్షణసంపద కలవారుగా చూడరాదు. 


ఆ తరువాత భగవానుడు కింది రెండు గాధలను 
పలికినాడు: 


ఎవరు నన్ను ఒక రూపముగా చూచినారో ఎవరు నన్ను 
శబ్దముల ద్వారా అన్వేషించినారో వారు మిథ్యాపయత్నము చేసినవారలే 
అగుదురు. వారు నన్ను చూడలేరు. ధర్మతగా (106 nature of 
dharmos) బుద్దులను చూడవలెను. నాయకత్వము ధర్మకాయమునదే. 
ధర్మత అనునది అవిజ్జేయము. కనుక దానిని ఒక విషయముగా 
(object గా) తెలుసుకొనుట అసంభవము. 


27. ప్రతఉత్య సముత్సాదం 

తత్కిం మన్యసే సుభూతే లక్షణసంపదా తథాగతేన 
అనుత్తరా సమ్యక్సంబో ధిరభిసంబుద్దా? న ఖలు పునస్తే సుభూతే 
ఏవం ద్రష్టవ్యమ్‌. తత్కస్య హేతోణి న హి సుభూతే లక్షణసంపదా 
తథాగతేన అనుత్తరా సమ్యక్సంబో ధిరభిసంబుద్దా స్యాత్‌. న ఖలు 
పునస్తే సుభూతే కశ్చిదేవం వదేత్‌ బోధిసత్త్వ్యయానసంపప్రస్థితైః 
కస్యచిద్దర్మస్య వినాశః (పజ్జిప్త ఉచ్చేదో వేతి. న ఖలు పునస్తే 
సుభూతే ఏవం ద్రష్షవ్యమ్‌. తత్కస్య హేతో? న బోధిసతయాన 


శ 


సంప్రస్థితైః కస్యచిద్దర్మస్య వినాశః ప్రజ్ఞప్తో నోచ్చేదః 


అనువాదం 


భగవానుడు సుభూతీ, నీవేమనుకొనుచున్నావు లక్షణ సంపద 
వలన తథాగతుడు అనుత్తర సమ్యక్‌ సంబోధిని పొందెనా? 
సుభూతీ, అటుల చూడరాదు. ఎందులకనగా, లక్షణసంపద వలన 
నిశ్చయముగా తథాగతునికి అనుత్తర సమ్యక్‌ సంబోధి కలుగలేదు. 
సుభూతీ, “బోధిసత్త్వయానికులు ధర్మముల వినాశనమును, 
ఉచ్చేదమును(ంnnihilation) తెలియుచున్నారు అని ఎవడయిననూ 
నీముందర పలికినచో అటుల పలుకనీయవద్దు. (ధర్మములను) నీవు 
ఆ విధముగా చూడరాదు. ఎందులకనగా, ఏ ' ధర్మము యొక్క 
వినాశనమునుగానీ ఉచ్చేదమునుగానీ బోధిసత్తయానికులు 
అంగీకరించరు. 


161 


28. ధర్మక్షాంతి 


యశ్చ ఖలు పునః సుభూతే కులప్వుతో వా కులదుహఖూతా 
వా గంగానదీవాలుకాసమాంల్లోకధాతూన్‌ సప్తరత్నపరిపూర్హం కృత్వా 
తథాగతేభ్యోఒర్హద్భ్యః సమ్యక్సంబుద్దేభ్యో దానం దద్యాత్‌, యశ్చ 
బోధిసత్తో నిరాత్మకేష్యనుత్పత్తికేషు ధర్మేషు క్షాంతిం (పతిలభేత, 
అయంవేంవ తతోనిదానం బహుతరం పుణ్య'స్కుం ధం 
'ప్రసవేదపమేయమసంఖ్యేయమ్‌. న ఖలు పునః సుభూతే బోధి 
సత్తేన మహాసత్తేన పుణ్యస్కంధః పరి గహీతవ్యః ఆయుష్మాన్‌ 
సుభూతిరాహ-నను భగవన్‌ బోధిసత్వేన పుణ్యస్కంధః 
_ పర్మిగహీతవ్యణి భగవానాహ-పరిగ్రహితవ్యః సుభూతే నోద్లహీతవ్యః 
తేనోచ్యతే పరిగ్రహీతవ్య ఇతి. 


అనువాదం 


భగవానుడు సుభూతీ, ఏకులపుతుడుగానీ కులదుహితగానీ 
గంగానది ఇసుకరేణువులు ఎన్ని ఉన్నవియో అన్ని లోకధాతువులను 
సప్తరత్నములతో నింపి తథాగతులు, అర్హతులు అయిన సమ్యక్‌ 
సంబుద్దులకు దానము చేసి సంపాయించెడి పుణ్యస్కంధము 
కంటెనూ ఏ ' బోధిసత్తుడయితే నిరాత్మకమైన అనుత్పత్తికమైన 
ధర్మముల ఎడల కాంతిని (౧0116౧1 acquiescence) కలిగియుండునో 
అతడు - అధిక పుణ్యస్కంధమును సంపాదించును. అది 


162 


వజచ్చే దిక 163 


ఆపమేయము, అసంఖ్యేయము. (అయినప్పటికీ బోధిసత్త్వుడు 
పుణ్యస్కంధమును గడించరాదు. 


సుభూతి.- భగవాన్‌ బోధిసత్తుడు పుణ్యస్కంధమును 
ఎందులకు గడించరాదు? 


భగనానుడు- గడించవచ్చును కానీ స్వీకరించరాదు. (నేను 
సంపాయించాను. ఇది నాది అనే వ్యామోహం కూడదు). కనుకనే 
గడించవలెను అని చెప్పబడినది. 


Buddhism is realistic, for it takes a realistic view of 
life and of the world. It does not falsely pull us into 
living in a fool's paradise, nor does it frighten and 
agonize us with all kinds of imaginary fears and 
guilt-feelings. It calls us exactly and objectively 
what we are and the world teaching of Gotama, 
revived and purified, may yet play a large part in 
the direction of human destiny. 

-H.G.Wells 


29. తధాగతుడు 


అపి తు ఖలు పునః సుభూతే యః కశ్చిదేవం వదేత్‌- 
తథాగతో గచ్చతి వా ఆగచ్చతి వా తిష్టతి వా నిషదతి వా శయ్యాం 
వా కల్పయతి, న మే సుభూతే స భాషితస్యార్థ్హమాజానాతి. తత్కస్వ 
హేతో? తథాగత ఇతి సుభూతే ఉచ్యతే § క్యచిద్గతో స్త 
కుతక్సిదాగతః తేనోచ్యతే తథాగతో౭.ర్లన్‌ సమ్యక్సంబుద్ర్ద ఇతి. 


అనువాదం 


బగవానుడు.- “తధాగతుడు పోవుచున్నాడు లేదా 
వచ్చుచున్నాడు లేదా నిలిచియున్నాడు లేదా కూర్చొనియున్నాడు 
లేదా పడుకొనియున్నాడు” అని ఎవడయిననూ పలికినచో అతనికి 
నా బోధనలు అర్ధము కాలేదని చెప్పవచ్చును. ఎందులకనగా, 
తథాగతుడు ఎక్కడికీ వెళ్లినది లేదు, ఎక్కడనుంచి వచ్చినదీ లేదు. 
కనుకనే తథాగతుడు అర్హతుడు సవ్యుక్‌ సంబుద్దు డం 
అనబడుచున్నాడు. 


30. ఎండగాహము 

యశ్చ ఖలు పునః సుభూతే కులప్పుత్రో వా కులదుహితా 
వా యావంతి త్రిసాహస్రమహాసాహగే లోకధాతౌ పృథివీరజాంసి, 
తావతాం లోకధాతూనామేవంరూపం మషిం కుర్యాత్‌ యావ 
దేవమసంఖ్యేయేన వీర్యేణ తద్యథాపీ నామ పరమాణు సంచయః, 
తత్కిం మన్యసే సుభూతే-అప్‌ ను బహుః స పరమాణుసంచయో 
భవేత్‌? సుభూతిరాహ-ఏనమేతద్భగవన్‌, ఏవమేతత్సుగత. బహు; 
స పరమాణుసంచయో భవేత్‌. తత్కస్య హేతోః? సచేద్భగవన్‌ బహుః 
పరవూణుసంచయో2ఒ భవిష్యత్‌, న భోగవానవక్ష్యత్‌- 
పరమాణుసంచయ ఇతి. తత్కస్య హేతోః? యో౭_సౌ భగవన్‌ 
పరమాణుసంచయస్తథాగతేన భాషితః అసంచయః స' తథాగతేన 
భాషతః తేనోచ్యతే పరమాణుసంచయ ఇతి. యశ్చ తథాగతేన 
భాషితప్రనాహసమహాసాహసో లోకధాతురితి, అధాతుః స 
తథాగతేన భాషితః తేనోచ్యతే తిసాహ(సమహాసాహ(స్తో 
లోకధాతురితి. తత్కస్య హేతోః? సచేద్భగవన్‌ లోకధాతుర 
భవిష్యత్‌, స ఏవ పిండగ్రాహో౬ భవిష్యత్‌. యశ్సైవ పిండగ్రాహస్తథా 
గతేన భాషిత అగాహః స తథాగతేన భాషిత. తేనోచ్యతే 
పిండగ్రాహ ఇతి. భగవానాహాపిండగాహశ్రైవ సుభూతే అవ్యవ 


165 


వజచ్చేధిక 166 


హారోఒనభిలాప్యఐ న స ధర్మో నాధర్మః స చ బాలపృథర్తనై 
రుద్దృహతః. 
అనువాదం 


భగవానుడు సుభూతీ, ఏ కులపుతుడుగానీ కులదుహితగానీ 
ఈ త్రిసాహస్ర మహాసాహస్ర లోకధాతువులో ఎన్ని పృథివిరజస్సులు 
ఉన్నవియో అన్ని లోకధాతువులను అసంఖ్యేయమైన బలముతో 
అణువులుగా విడగొట్టినచో ఆ పరమాణు సంచయము బహుళ 
సంఖ్యయేనా? ' 

నుభూతి- అవును భగవాన్‌, అవును సుగతా, ఆ పరమాణు 
సంచయము బహుళమే. ఎందులకనగా, బహు పరమాణు 
సంచయము ఉండిన పక్షములో భగవానులు పరమాణు సంచయము 
అని పలికియుండరు. ఎందులకనగా అసంచయమునే 
తథాగతులవారు పరమాణు సంచయము అని భాషంచుచున్నారు. 
కనుకనే పరమాణు సంచయము అనబడుచున్నది. మరియు 
అధాతువునే తథాగతులవారు త్రిసాహస మహాసాహస్ర లోకధాతువు 
అని భాషించుచున్నారు. కనుకనే అది తిసాహస మహాసాహస 
లోకధాతువు అనబడుచున్నది. ఎందులకనగా, లోకధాతువు ఉండిన 
పక్షములో అదియే పండగ్రాహము (seizing on a material object) 
అయియుండెడిది. పండగ్రాహము అని తథాగతులవారు అగ్రాహమునే 
భాషించినారు. కనుకనే పిండగాహము అనబడుచున్నది. 


167. (పజ్ఞాపారమిత 


భగవానుడు సుభూతీ, పిండగ్రాహము అనునది అవ్యవహారము 
(unspeakable), అనభిలాప్యము (unutterable). అది ధర్మము కాదు. 
అధర్మము కాదు. అయినప్పటికీ బాలప్పథక్‌ జనులు (wంrldlings/ 
foolish common people) దీనిని గట్టిగా పట్టుకొనియున్నారు. 


The Buddha and the Lotus 
As the lotus is born in the water 
and grows up beneath the water, 
Yet remains undefiled by the water, 
fragrant and beautiful, 
Just so the Buddha is born in the world, 
grows up and dwells in the world, 
But like the lotus unstained by water, 
He is not defiled by the world. 


31. ధర్మసంజ్ఞ 

తత్కస్య హేతో? యో హి కశ్చిత్సుభూతే ఏవఠ చదేత్‌ 
ఆత్మద షెస్తథాగతేన భాషితా. సత్త్యదృష్టిరీ వద్నష్టిః పుద్దలదృష్టిస్తథా 
గతేన భాషితా, అపి ను స సుభూతే సమ్యగ్యదమానో వడేత్‌? 
సుభూతిరాహ-నో హీదం భగవాన్‌ నో హీదం సుగత, న సమ్య 
గ్యదమానో వడేత్‌. తత స్య హేతో? యా సా భగవన్‌ ఆత్మ 
దృష్టిస్తథాగతేన భాషిత్కా అద్నష్టిః సా తథాగతేన భాషితా. తేనోచ్యతే 
ఆత్మద్నష్లిరితి, 

భగవానాహ-ఏవం హి సుభూతే బోధిసతయానసంప్రస్టితేన 
సర్వధర్మా జ్ఞాతవ్యా ద్రష్టవ్యా అధిమోక్తవ్యాణ తథా చ జ్ఞాతవ్యా 
ద్రష్టవ్యా అధిమోక్తవ్యాఖ యథా న ధర్మసంజ్ఞా ప్రత్యుపస్థామహే. 
తత్కస్య హేతోః? ధర్మసంజ్ఞా ధర్మసంజ్ఞైతి సుభూతే అసంజ్లై షా 
తథాగతేన భాషితా. తేనోచ్యతే ధర్మసంజ్ఞేతి, 

అనువాదం 


బైగివానుడు.- సుభూతీ, “ఆత్మదృప్టని తధాగతుడు 
భాషంచినాడు. _సత్త్వదృష్టి జీవదృష్టి పుద్గలదృష్టి తథాగతుడు 
భాషించినాడు” అని ఎవడయిననూ పలికినచో అతడు సరిగా 
పలికినవాడేనా? 


169 (పజ్ఞాపారమిత 


నుభూతి- కాదు భగవాన్‌ కాదు సుగతా, ఎందులకనగా 
తథాగతులవారు అదృప్టినే ఆత్మదృష్టియని భాషించినారు. కనుకనే 
అది ఆత్మదృష్ట యనబడుచున్నది. 


బిగవానుడు:- సుభూతీ, బో ధిసత్వయానవంులో 
పయాణించుచున్నవాడు సర్వధర్మములను తెలుసుకొనవలెను 
చూడవలెను, తత్పరుడ్డె యుండవలెను. ధర్మసంజ్ఞ 
తలెత్తనీయకుండా అధర్మసంజ్ఞ కూడా తలెత్తనీయకుండా వాటిని 
తెలుసుకొనవలెను, చూడవలెను, తత్పరుడై యుండవలెను. 
ఎందులకనగా ధర్మసంజ్ఞ ధర్మసంజ్ఞయని తథాగతుడు అసంజ్ఞనే 
భాషించుచున్నాడు. కనుకనే అది ధర్మసంజ్ఞ యనబడుచున్నది. 


In the Bodhisattva ethics, you are concerned not 
only with not harming others but also restraining 
your own reluctance to help others. 1 usually say 
that the whole of Buddhism can be included in two 
sentences: "If you are able to, then help others. If 
not then at least do not harm them". Those are the 


essence of good ethics. 
-Dalai Lama 


ర్‌ బుద్భ్బుదం 
యశ్చ ఖలు పునః సుభూతే బోధిసత్తో మహాసత్తో౭-ప్రమే 
యాన సంఖ్యేయాంల్లోకధాతూన్‌ సప్తరత్నపరిపూర్ణం కృత్వా 
తథాగతేభ్యోఒర్లద్చ్యః సమ్యక్పంబుద్ద భ్యో దానం దద్యాత్‌, యశ్చ 
కులపుతో వా కులదుహితా వా ఇతః (ప్రజ్ఞాపారమితాయా 
దర్మపర్యాయాదంత శశ్చతుష్వాదికావుబ గా ధావఎలద్ద్ధృహ్య 
ధారయేద్రేశయేద్యాచయేత్‌ పర్యవాప్నుయాత్‌, పరేభ్యశ్చ విస్తరేణ 
సంప్రకాశయేత్‌ అయమేవ తతోనిదానం బహుతరం పుణ్యస్మంధం 
ప్రసునుయాదప్రమేయమసంఖ్యేయమ్‌. కథం చ సంప్రకాశయేత్‌ 
౨ యథా న ప్రకాశయేత్‌. తేనోచ్యతే సంప్రకాశయేత్‌ ఇతి. 
తారకా తిమిరం దీపో మాయానశ్తాయ బుద్దుదయ్‌ 

నష్ట్రం చ విద్వుద్భభం చ ఏవం (ద్త్రష్షవ్దనంన్య్య) త్‌ 
ఇదమవోచద్భగవాన్‌. ఆత్తమనాః స్థవిరసుభూతిస్తే చ భిక్షుభిక్షుణ్యు 
పాసకోపాసికాస్తే చ బోధిసత్తాః సదేవమానుషాసురగంధర్వశ్చ లోకో 
భగవతో భాషితమభ్య నందన్నితి. 

ఆర్హువ్మజుచ్చేదికా భగవతీ వజ్జ్ఞాపారమితా నమాప్తా 


170 





అనువాదం 


భగవానుడు: నుభూతీ మవోనత్పుడయిన బోధన త్తుడెవరయిననూ 
ఆ పమేయములు అపరాలు అయిన లోకదాతువులను 
సప్రరత్తములతో నింపి తధథొౌగతులు అర్లతులు అయిన నమ్యుకళ్‌ 
నంబుద్దులకు దానము చోసిననుకొనుము ఒకానొక కులవ్నతుడుగానీ 
కులదుపొతగానీ (పజ్జాపారమితయైన ఈ ధర్శవర్వాయము. నుండి 
కనీనయు నాలుగు పాొదములనయిననూ (గపౌంచుటవలన ధారణ 
చేయుటవలన వబించుటవలన అధ్యయనము చేయుటవలన మరియు 
ఇతరులకు విన్తారముగా [నకాళవరచుటఎవలన పొందెడ వుణ్యన్క్మ ంధము 
పైన తెలిపిన పుణ్యస్కంధము కంటానూ ఎంతయో ఎక్కు వ 
అ పవోయమ్ను, అసంఖభ్యోయిము. (పజ్ఞావారమితను బట్టు 
(పకాళపరచవలెను? |పకాళవరచకసోవడమయు ద్వారా (వకాళపరచవలాను 
కనుకనే (పకాళిపరయను అని చెప్పబడినది. 


సం'స్కృతవ్ఫులనం(onditioned things) తారకలవలె, 
తిమిరమువలె, దీపమువలె, మాయాపదర్శనమువలె, నీటిబుడగవలె, 
స్వప్నమువలె, మెరుపుతీగెవలె, మబ్బుతునకవలె చూడవలెను. 

భగవానుని భాషణమునకు సుభూతి మరియు భిక్షువులు, 
భిక్షుణిలు, ఉపాసకులు, ఉపాసికలు, బోధిసత్తులు మరియూ దేవతలు, 
మనుష్యులు, అసురులు, గంధర్వులు అభినందించినారు 


ఆర్యవజచ్చేదిక భగవతి (పజ్ఞాపారమిత అనువాదం సమాప్తం 


అనుబంధం 


ఉపమలు (parables) 

భిన్నభిన్న మనస్తత్వాలకు సరిపడే విధంగా బుద్దుని ఉపడేశాలు 
భిన్నభిన్నంగా ఉంటాయి. “ఈ ఉపదేశం నాలాంటివాడికే” అని 
భావించుకొని పాఠకులు ఉపదేశాలను తమకు తోచిన రీతిలోనూ 
అవగాహన చేసుకొనవచ్చును. 

బుద్దుడు ఉపాయ కౌశల్యంతో (516! 1౧ Means) వినేయజనుల 
(trainees) దుఃఖ విముక్తి కోసం బోధనలు నానా విధాలుగా చేశాడు. 
ఆ వినేయజనుల్లో “నేనూ ఒకడిని” అనుకొని గంథాన్ని పఠించాలి. 
బుద్దుని ఉపాయ కౌశల్యాన్ని తెలిపే ఉపమలనుో (06760165) రెంటిని 
సద్దర్మ పుండరీకం నుండి తీసుకొని పాఠకులకు అందిస్తున్నాను. 


6 ఆ 


* * x * 


ఏకయానం 


ఒకానొక నగరంలో ధనికుడైన గృహపతి ఉన్నాడు. అతనికి 
ఒక పెద్ద భవనం ఉన్నది. అంత పెద్ద భవనమైనా దానికి ఉన్నది ఒకే 
ఒక ద్వారమే. ఒకనాడు ఆ భవనానికి నిప్పంటుకొని అన్ని వైపులా 
జ్వాలలు వ్యాపించాయి. గృహపతి వెంటనే క్షేమంగా బైటకు వచ్చేశాడు. 


అణ అని ల నా ఇది కాన లా అన బాను మల మల దాను నాల ఉనా పాం లా చ ఆటు అని గు అన్‌ క చెను నల ముని చెను ఆన వని జం అక క మో ఉలి శత మక మము కను ఆటు అనని టమ ఈము అనక టన మన బాను బాన నం అ ఆను ల నా ఇన న వాలా హన మూలను మజాను కున 


ఉపమ = literary device 


172 


173 (పజ్ఞాపారమిత 


“హమ్మయ్య, బతికి బయట పడ్డాను" అని అతను సంతుష్టి చెందలేదు. 


ఇలా విచారించాడు: 


నాకు బలం ఉంది కనుక ఈ అగ్నిజ్వాలల్లో చిక్కుకోకుండా 
దగ్ధం కాకుండా బైటకు రాగలిగాను. కానీ నా పిల్లలు భవనం లోపల 
రకరకాల ఆటల్లో మునిగియున్నారు. ఈ భవనాన్ని జ్వాలలు చుట్టుముట్టి 
యున్నాయనే భయంకర సత్యాన్ని గమనించకుండానే చితాలను ఆటలో 
లగ్నం చేసియున్నారు. నాకు బలం ఉంది, శక్తి ఉంది. లోనికి వెళ్లి 
నేను వాళ్లనందర్నీ నా మూపున పెట్టి తీసుకురాగలను. కానీ వాళ్లు 
నా చేతికి అందుతారా? ఆటలాడుకోనీయకుండా అడ్డు 
పడుతున్నాడని ఆ చపలురు, చంచలురు, బాలజాతీయులు (foolish 
fellows) నన్ను ధిక్కరిసారు. నాచేతికి అందకుండా ఇటుఅటూ ఈ 
భవనంలోనే పరుగులు తీస్తారు. ఏమి చేయాలి? సరే, వాళ్లను 
ఇక్కడ్నుంచే హెచ్చరించి చూసాను” అనుకొని “బాలకులారా, ఈ 
భవనం అగ్నిజ్వాలలచే ఆదీస్తమై ఉన్నది. ఆలస్యం చేశారంటే మాడి 
మసి అవుతారు. వేగిరంగా బయటకు వచ్చేయండి" అని అరచి చెప్పాడు. 
భవనంలోని ఆ బాలజాతీయులు (foolish fellows) ఆ హెచ్చరికను 
ఖాతరు చేయలేదు. “ఏమిటీ గోలి అని విసుక్కొంటూ ఆటల్లోనే 
ఉండిపోయారు. ఇక లాభం లేదనుకొని గృహపతి ఒక ఉపాయం 
ఆలోచించాడు. ఆ బాలస్వభావుల రుచులు (165165 and interests) 
ఏమిటో అతనికి తెలుసు. ఆ రుచుల గాలం వేసి వాళ్లనందరినీ 
బైటకు లాగాలనుకొన్నాడు. “కుమారులారా, ఇదిగో మీకిష్టమైన 


_ఉపవులు “174 


ఆటవస్తువులు-గోరథాలు, ఒంటె రథాలు, జింక రథాలు తెప్పించాను. 
వేగంగా రండి. వచ్చి తీసుకోండి. ఆలస్యం చేశారంటే ఇంకెవరైనొ 
వచ్చి పట్టుకెళ్లిపోతారు అని అరచి చెప్పాడు. ఆ ఆకర్షణ వచనాలను 
వినీవినగానే ఆ బాలకులందరూ “నేను ముందు నేను ముందు” అని 
ఒకరితో ఒకరు పోటీ పడుతూ భవనం వెలుపలికి పరుగెత్తుకొని 
వచ్చేశారు. గృహపతి చాలా ఆనందించాడు. కానీ ఆ బాలకులకు 
నానా రకాల బొమ్మ రథాలకు బదులు చక్కని గోరథాలను నిజమైనవాటిని 
ఒకే విధంగా ఉన్నవాటిని తలా ఒకటి చూపించాడు. గృహపతికి 
మృషావాదం (0156%0006) అంటగట్టడానికి లేదు. పిల్లల క్షేమం కోరి 
ఉపాయకౌశల్యాన్ని (516111 1౧ ౧౧6౮6౧౨) ప్రదర్శించాడు. అలాగే బుద్దుడు 
కూడా నానా రకాల వినేయ జనులను (trainees) (తివిధ దుఃఖజ్వాలల 
నుండి బయట పడవేయడం కోసం వారివారికి సరిపడే (60110019) 
శావకయానం, ప్రత్యేకబుద్ధయానం, మహాయానం బోధనల ద్వారా 
వాళ్లను బయట పడనెసి ఆపైన అందరికీ ఒకే యానం- బుద్ధయానం 
చూపించాడు. 


దరిదపురుషుడు 


దర్శిదపురుషుడు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు తండి మీద 
అలిగి ఇంటిని వదలి దేశాంతరం వెళ్లిపోయి పాతికేండ్లు ఎలాగో 
బ్రతుకును ఈడ్చుకొంటూ వచ్చాడు. బతుకు మరీ దుర్భరం 


175 (పజ్ఞాపారమిత 


అయిపోయింది. - పని దొరకడం లేదు. పొట్టపోసుకొనేందుకు ఆ 
దరిదపురుషుడు పనులు వెదుక్కుంటూ జనపదం నుండి జనపదానికి 
తిరుగుతున్నాడు. దరిదపురుషుడు పాతికేండ్ల క్రితం ఇల్లు వదలిన 
కొన్నాళ్లకే దర్శిదపురుషుని తండి కూడా స్వస్థలం వదలి వేరే నగరం 
చేరి అక్కడ చిన్న వాణిజ్యం మొదలు పెట్టాడు. అదృష్టం కలిసి వచ్చి 
అతడు కొన్నెండ్లకు మహాధనికుడయిపోయాడు. ఇందభవనాన్ని 
తలదన్నే విధంగా కనిపించే అతని భవనం వందలకొలది పరిచారక 
జనంతో ఎప్పుడూ కోలాహలంగా ఉంటుంది. ఎంత సంపద చేరినా 
అతని హృదయంలో వెలితిని అది పోగొట్టలేకపోయింది. ఇల్లు వదలి 
పారిపోయిన పుతకుణ్ణి అనుదినం స్మరిస్తూ ఉండేవాడు. “నేనిప్పుడు 
జీర్ణుడనయ్యాను, వృద్దుడనయ్యాను, మహల్లికుడనయ్యాను. ఈ అవసాన 
దశలో ఎన్నో ఏండ్ల క్రితం నష్టపోయిన నా కుమారుడు తటాలున 
కనిప ఎంత బాగుండును! అతనికి ఈ సమస్త సంపదను 
_అప్పగించినప్పుడు కలిగే ఆనందాన్ని అనుభవించే రాత నా నుదట 
ఉందో లేదో? బాబూ, ఎక్కడున్నావురా” అని పరితపిస్తూ ఉండేవాడు. 
దర్శిదపురుషుడు పని వెదుక్కుంటూ ఆ నగరం వచ్చి చేరాడు. 
ఆ నగర పౌరుడొకడు అతని దీనస్థితికి జాలి చెంది “ఓయీ దీనుడా, 
అదిగో కనిపిస్తున్నదే మాయామహలు లాంటి ఆ పెద్ద భవనం. అక్కడికి 
వెళ్లావంటే నీకు ఏదో ఒక పని తప్పక దొరుకుతుంది” అన్నాడు. 


దర్శిదపురుషుడు ఆ భవనాన్ని సమీపించాడు. భవన 
మహాద్వారం ముందు రత్నఖచిత బంగారు సింహాసనం మీద ఠీవిగా 








'ఉపవంలంఎ 


ఆసీనుడైయున్న వృద్ధ తేజోమూర్తిని చూశాడు. బాహ్మణ క్షతి 
వైశ్య ప్రముఖులు అనేకమంది ఆయన ముందు చేతులు కట్టు! 
నిలబడి ఏవేవో విజ్ఞాపనలు చేస్తుండడం కూడా చూశాడు. 
దృశ్యాన్ని చూడగానే దర్శిదపురుషుడు బెదిరిపోయాడు. అది 
రాజదర్పారు అనుకొన్నాడు. రాజభటులు చూశారంటే చావగొటారే 
అని భయపడి “ఇంకొక క్షణం కూడా ఇక్కడ నిలబడి యుండ 
క్షేమం కాదు. వెంటనే ఇక్కడ్నుంచి ఏ దరిదవీధికైనా వేగంగా వెళ్లిపోవ 
మంచిది” అనుకొని పరుగెత్తాడు. 


ఆ మహాధనికవృద్దుడు అతణ్లి చూడగానే తన కుమా? 
అతడు అని గుర్తించాడు. తప్పిపోయిన కుమారుడు చిరకాలా 
వుళ్లీ కనబడగానే అతడు తుష్టుడయ్యాడు (60౧16౧16 
ఉదగుడయ్యాడు (610160). ఆత్తవునస్క్కడయ్యాడు. (iy! 
(పముదితుడయ్యాడు (0౪/6! [oyed). పీతిసౌమనస్యజాతుడయా, 
(jubilanh.” “ఆశ్చర్యం పరమాశ్సర్యం" అనుకొని “పారిపోతున్న అః 
పట్టుకోండి” అని తన మనుషులను ఆజ్ఞాపించాడు. వాళ్లు 
దరిదపురుషుణ్ణి వెంబడించి పట్టుకొన్నారు. దరిద పురుషు 
భీతండయ్యాడు. (తస్తుడయ్యాడు.  సంవిగ్నడయ్యా। 
ఉద్విగ్నమానసుడయ్యాడు. బిగ్గరగా ఏడుస్తూ “దొరలారా, మీ క 
పట్టుకొంటాను. నన్ను వదలండి. నేను ఏ తప్పూ చేయలేదు. దే: 
మీద ఒట్టు” అని దీనదీనంగా మొరపెట్టుకొన్నాడు. వాళ్లు అ 
మాటలను పట్టించుకోలేదు. కుయ్యో మొరో అని ఏడుస్తున్న అః 


| 
1 
J 





బరబరా లాక్కెళ్లారు. తనకు పడబోయే దండన గురించి లేనిపోనివి 
ఊహించుకొని దర్శిదపురుషుడు మూర్చ చెందాడు. 

వృద్ద గృహపతి ఉపాయకొశల్యం (skill in Means) 
కలిగినవాడు. “ఆ దర్శిద పురుషుణ్ణి ప్రేమగా దగ్గరకు చేర్చి “నాయనా, 
నీవు దర్శిద పురుషుడవు కావు. ఈ అపార సంపదకు ఏకైక వారసుడవు 
అంటే ఆ దరిదపురుషుడు నమ్మడు. మరింతగా బెదిరిపోయి సందు 
చిక్కితే ఏ దరిదవీధికో పారిపోయి దాక్కుంటాడు. కనుక అతణ్ణి 
మెల్లమెల్లగా దారిలోకి తీసుకరావాలి” అనుకొని కార్యనిర్వహణాధికారితో 
(manager) “ఆ దరిదపురుషుడు వదూర్ననుండి లేచాక 
“బంధవిముక్తుడవు (1/66 ౧౧6౧) నీవు. ఇక నీ ఇష్టం వచ్చిన దిక్కుకు 
వెళ్లవచ్చు అని చెప్పి మొదట అతని భయాన్ని పోగొట్టుము. పని 
దొరక్క అల్లాడే వ్యక్తిలా కనిపిస్తున్నాడు. పారిశుద్ధ్యం పని ఇచ్చి 
ఉండటానికి ఒక కుటీరం కేటాయించు" అన్నాడు. 


* * x 


దరిద పురుషుడు పరమానందంగా అక్కడ పారిశుద్ధ్యం 
పనిలో చేరాడు. కొన్నాళ్లు గడిచింది. గృహపతి ప్రతిదినమూ మేడ 
మీది గదినుండి ఆ దర్శిద పురుషుణ్ణి గమనిస్తూనే ఉన్నాడు. ఒకనాడు 
గృహపతి తన అమూల్య వృస్తాభరణాలను తీసివేసి మారువేషం 
ధరించాడు. ఆ దర్శిద పురుషుడు ఏ అవతారంగా కనిపిస్తున్నాడో 
అడే విధమైన వేషం వేసుకొన్నాడు. ఒక చేత చీపురుకట్ట మరో చేత 


ఉపవులు 


ఒక చిన్న గంప పట్టుకొని తనూ అచ్చం ఒక పనివానిలా కనిపిసు 
దర్శిదపురుషుడు పని చేసే చోటుకు వెళ్లి “ఎవరు నాయనా . 
ఇక్కడ కొత్తగా పనిలో చేరావా? నిన్ను చూస్తుంటే చచ్చి స్వ 
ఉన్న నా కుమారుణ్ణి చూసినట్లే ఉంది. “పుతా' అని నిన్నున్‌ 
పిలుస్తాను. నీవు “నాన్నా అని బదులు పలికితే అదే నాకు చా 
ఇలా పరిచయం ప్రారంభించి ప్రతిదినమూ దరిద్రపురుషుడికి కనో 
ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చాడు. ఇలా కొన్నాళ్లు గడిచాక ( 
పురుషుడు ఆ వృద్ధ కార్మికునిపట్ల తండి అనే భావన కలిగించుకొన 


శశ శ * ౫ 


ఒకనాడు గృహపతికి తన మరణ గడియలు సమీపిస్తున్నా 
పించి అధికారులను, పురపముఖులను, పురోహితులను, భృతు 
తన శయనం వద్దకు రప్పించి పాతికేండ నాటి తన గత జీ 
వివరాలు చెప్పి నష్టపుతకుడు మళ్లీ ఎలా కనిపించాడో కూడా 
ఆస్తికంతటికీ అతణ్ణి వారసుడుగా ప్రకటించాడు. 


దర్శిదపురుషుడికి భవనం నుండి పిలుపు వచ్చింది. "ఈ 
నాన్నగారు కనిపించడం లేదు. నాకు చెప్పకుండా ఎక్కడికెళ్లా 
అని బెంగతో ఉన్నట్టి ఆ దర్శిద పురుషుడు అన్యమనస్కంగానే భవన 
వెళ్లాడు. అధికారులు, పురపముఖులు, పురోహితులు, భృతు 
పరివేష్టితుడై శయ్య మీద ఒక వైపుగా తిరిగి పడుకొనియున్న : 
చూశాడు. దర్శిదపురుషుడికి నమ్మశక్యం కావడం లేదు. పరమాశః 


చెందాడు. “ప్పుతా పష్పతా అని ఇన్నాళ్లు ఆప్యాయంగా పలకరిస్తూ. 
వాత్సల్యాన్ని కుండపోతగా తన మీద కుమ్మరిస్తూ వచ్చిన తోటి పనిమనిషి 
ఆ శయ్య మీద అలా కనిపించడం ఆశ్చర్యం కాక మరేమిటి? “నేనొక 
దర్శిద షురుషుడను" అని ఇన్నాళ్లుగా భావిస్తూ వచ్చిన అతడు ఆ 
క్షణంలోనే ఆ హీనభావాన్ని త్యజించాడు. “నేనొక మహాధనికుడను” 
అనుకొన్నాడు. 

ఇక్కడికి ఉపవం (parable) అయిపోయింది. ఆ 
గృహపతిలాగానే బుద్దుడు కూడా వినేయజనుల్లోని న్యూనతా భావాన్ని, 
దైన్యభావాన్ని తొలగిస్తాడు. బుద్దుని బోధనలు కొంచెం అర్థమైనా 
చాలు మనిషిలో అధ్యాత్మిక అభిజాత్యం (spritual aristocracy) 
కలుగుతుంది. దైన్యం పటాపంచలవుతుంది. 


శ శం శం ఈ ఈ 


ఈ సూతాన్ని చదివినందువల్ల, అనువదించినందు 
వల్ల కొంతవేరకు వివరించి ఇతరులకు తెలియజెబ్పనందు 
వల్ల నాకు లభించిన అపమేయము, అసంఖ్యేయము అయిన 
పుణ్యస్కంధము సర్వ సత్త్వహితానికి వినియోగమగునుగాక ! 





